వేములవాడ చరిత - శాసనములు 


వ. ఎన్‌. శాస్త్రి ఎం. ఏ. 


(ప్రచురణ 
త్తి 
మూసీ పబ్లికేషన్స్‌ 
8.4-245/1, లింగంవల్సి, హైదరాబాదు _ 500 027 


(ప్రధమ మ్ముదణము 15ళో 
(పతులు _ 2000 


సర్వస్వామ్య సంకలితము 


ఎల రూ. 100.00 


ముద్రణ 

వద్మావతి ఆర్ట్‌ |పింటర్స్‌, 

1-1-617/B/1 న్యూ బాకారం, గాంధీనగర్‌ 
హైదరాబాదు _ 500 880 

ఫోన్‌ నెం. 68418 


అ రు ౩ రా అః ఊఉ అఆ DD ౯ 


DD =~ ee me le he be a ie bet 
అ wo oo -]౩ 0 అ a ఆలి DD ~ అలు 
జా 


విషయసూచిక 


వేములవాడ చరిత్ర - శాసనములు 


వేములవాడ 
వేములవాడలో నిర్వహింపబడు ఉత్సవములు 
భవిష్యోత్తర పురాణమందలి రాజేశ్వర క్నేత మాహాత్మ్య అర్చన శ్లోకములు 
వేములవాడ చాళుక్యులు 
సత్యాాశయ రణవిక్రముడు 
పృధ్వీపతి 
మహారాజ 
రాజాదిత్య పృథు విక్రముడు 
వినయాదిత్య యుదమలుడు 
థి భా 

మొదటి అరికేసరి 
మొదటి నరసింహుడు 
రెండవ యుదమలుడు 

0 య 
బదెగుడు 

యు 

మూడవ యుదమలుడు 

థి న్‌ 
రండవ నరసింహుడు 
రండవ ఆరికేసరి 
వాగరాజు 
బదెగుడు 

అ 

మూడవ అరికేసరి 
వేములవాడ చాళుకుంలనాటి సొంఘిక చర్మిత 


21 
22 
28 
24 
నిర్‌ 
26 
27 
28 


29, 


80 
81 
తెలి 


88. 


84, 
లిప్‌ 
86 
లి 
88 


iv 


చేములవాడ శాసనములు 


రెండవ అరికేసరి కరీంనగర్‌ శిలాశా సనము 
రెండవ ఆరికేసరి వేములవాడ శిలాశాసనము 
కురా్యా్యాల గండ శిలాశాసనము 

బద్దెగుని వేములవాడ శిలాశాసనము 

మూడవ అరికేసరి నాటి రేపాక శిలాశాసనము 
ఆహవమల్లుని నాటి వేములవాడ శిలాశాసనము 
చికరాజు వేములవాడ శిలాశాసనము 

కుమార సోమేశ్వరుని వేములవాడ శిలాశాసనము 
జగద్దేవరాజు వేములవాడ శిలాశాసనము 
వేములవాడ కేదారేశ్వరాలయ శాసనము 
కురువగట్టు శాసనము 

శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతమ్‌ 

(శ్రీ రాజరాజేశ్వరీ స్కుపభాతమ్‌ 

శ్రీ రాజరాజేశ్వర స్తోతమ్‌ 

(శ్రీ రాజరాజేశ్వర (పవ తిః 

శ్రీ రాజరాజేశ్వర మంగళమ్‌ 

ఉపయుక్త [గంథములు 

ముఖ్యపదాను[ కమణిక 


95 

98 
104 
110 
111 
114 
119 
128 
125 
127 
128 
129 
182 
188 
184 
1865 


ఆఅ 0 Io [హా 2౨ వు ౫ 


భాయాచి తములు-శాౌసన, పతివి ంబముంలం 


వేములవాడ పట్టణ (వవేశద్వారము 
రాజరాజేశ్వరాలయ ఆవరణ | పవేశద్వారము 
శివుని వ గహము 

రాజెశ్రరాలయ సింహద్వారము 
ముహానశది 

రాజేశ్యరాలయ ప్రధాన ద్వారము 
రాజేశ్వరాలయ గోప్రరయు 
రాజేశ్యరాలయము-కోటిలింగము లనబడు ద్వాదశ శివలింగములు 
శివ పంవాయతనము 

దక్షిణామూర్తి ఆలయము 

గండాదీవ స్తంభము 

కల్యాణ మంటపము పెభాగము 

కాశీ వి క్వేశ్వరాలయము 

సుబహ్మ ణ్యేశ్యరాలయము 
కల్యాణమంటపము 

బాల రాజేశ్యరాలయము 
రాజేశ్వరాలయము-[వత పీఠములు 
రాజేశ్వర స్వామివారి వాహనములు 
కోడెలను నిలుపు స్థలము 

కోడెలు 

భీమేశ్యరాలయ గర్భగుడి, పూజారి 
భీమేశ్యరాలయ గోపరము 
భీమేశ్యరాలయ మందలి సప్త మాతృకలు 
ఫీ మేశ్వరాలయ ము-చతుర్ము ఖుడు 

ఫీ మేశ్వరాలయము- ఆంజనేయ స్వామి 

ఖీ మేశ్వరాలయము-శివుని విగ్రహము 
ఎల్లమ్మగుడి ఆవరణమందున్న వ్మిగహములు 
ఎల్లమ్మ దేవత 

తిప్పాపురము-ఎల్టమ్మ గుడి 

బద్ది పోచమ్మ గర్భగుడి 

బద్ది పోచమ్మ అమ్మ వారు 

బద్ది పోచమ్మ గుడి 

కేదారేశ్యరాలయము 


వీ 
89 
86 
8! 
88 
89 
శీ 
41 
i) 
క్రీ 
44 
49 
46 
47 
ర్వీ 
49 
న్‌) 
రి] 


52, 


రికి 
ర్‌ 
రిలి 
96 
వ్ట్‌/ 


రీ 
99 
60 
61 
గ్ర 
68 


కేదారేశ్వరుడు 

ధర్మకుండము చెంతనున్న శివలింగము 
ఫీమేశ్యరాలయము-నవగహమంటపము 

నందీశ్వరుడు 

నగ రళ్యరాలయ సింహద్వారము 

నగరెళ్యరాలయ గర్భగుడి 

తటాకము 

ధర్మకుండ మార్గము 

ధర్మకుండము చేరుటకు నిర్మించిన మార్గ మంటపము 
రాజేశ్షరాలయము సాధారణ దృశ్యము 
తటాకము-రాజెశ్వరాలయము 

నవగహములు 

ధర్మకుండమివద్ధగల శివలింగము 

మహాగణపతి 

"కేదారేశ్వర లింగము 

రా వేశ్వరాలయ ఆవరణమందున్న దర్గా 
ధ్వజస్థంభము 

శివలింగము, గణపతి, తదితర విగ్రహములు 

రా జేశ్వరాలయము-వాహనశాల 

రా షశ్యరాలయ ము-హోమకుండము-ఆలయో ద్యోగులు 
పర్వతగిరి ధర్మశాల 

తిరుమల -తిరుపతి దేవస్థానము వారి స్మృతము 
రాజరాజేశ్వర స్వామి సంస్కృత పారశాల, కళాశాల భవనము 
రా జేశ్వరాలయ అర్చకులు- శ్రీయుత నందగిరి శంకరయ్య, శ్రీయుతులు మామిళ్ళపల్లి 
శ్రీరాములు, ఆలయ సిబ్బంది 

రెండప అరికేసరి కరీంనగర్‌ శిలాశాసనము 1-4 
రెండవ అరికేసరి వేములవాడ శిలాశాసనము 1-4 
కుమార సోమేశ్వరుని వేములవాడ శిలాశాసనము-మొదటి [పక్క 
చికరాజు వేములవాడ శిలాశాసనము మొదటి ప్రక్క 
జగద్దెవరాజు శిలాశాసనము 

రాజాదిత్యుని వేములవాడ శిలాశాసనము 


I Ot He 


మనవి 


తెలంగాణ మాగాణమున (వసిద్ధి గాంచిన శైవ కేతములలో వేములవాడ రాజరాజేశ్వల 
"క్షేత్రము పథమ గణ్యమైనది 


కరీంనగర్‌ జిల్హా పూర్వము, సబ్బి సాయిర మండల మనబడినది. రాష్ట్రకూట చక్రవర్తుల 
విధేయ సామంతులుగా నున్న చాళుక్య వంశజులు బోధన్‌ నగరమును రాజధానిగా సపాదలక్ష దేశ 
మును క్రీ శ 641 నుండి |క్రీ, శ. 1052 వరకు పాలించి యుండిరి 


బోధన్‌ సపాదలక్ష దేశ పాలకులై న చాళుక్యులకు కొంత కాలము వేములవాడ రాజధానిగా 
నుండెను. కావున వీరు వేములవాడ చాళుక్యు లనబడినారు 


వేములవాడ చాళుక్యులు జైన మతానుయాయులు. ఈ వంశమున కొందరు రాజులు శైవ 
మతాభిమానులుగ నుండిరి. వీరి పరిపాలనా కాలమున వేములవాడ, గంగాధర, కుర్క్యాల, బోధన్‌ 
పట్టణములం దనేక జినాలయములు, జై నబసదులు, మరములు నిర్మింపబడినవి. 


వేములవాడయందున్న రాజరాజేశ్వరాలయము, భీ మేశ్వరాలయము, బద్దిగేశ్వరా లయము, 
నగ రేశ్యరాలయము లతి పవి[తమైనవిగను, మహిమాన్వితమైన విగను ఖావింపబడుచున్నవి వేములవాడ 
లోనున్న ధర్మకుండమందలి జలమున గుంకులిడినవారి పాపములు నశించునని స్థలపురాణాదులు 
తెలుపుచున్న వి 


దక్షిణ కాళిగా పేరు పొందిన వేములవాడ చరిత ఆలయముల వివరము, ఉత్సవములు, 
చాళుక్యుల చరిత్ర షై సంస్కృతి, వారికి సంబంధించిన శిలా కాసనములు, వేములవాడలోనున్న అన్య 
రాజ వంశీయుల శాసనము లీ గంథమున చేర్చబడినవి 


జైన, శైవ మతములకు వేములవాడ కేంద్రము వేములవాడ చాళుక్యులలో రెండవ అరి కేసరి 
మహారాజు [ప్రబల శ క్రి సమన్వితుడు కన్నడ భాషా పోషకుడు 


పంప మహాకవి, వ్మికమార్జున విజయమును కన్నడ భాషలో రచించి రెండవ ఆరి కేసరివలన 
ధర్మపురి ఆగహారమును పొందెను. పంప కవి సోదరుడు జిన వల్లభుడు కుర్కాగ్థల, “ గంగాధర 
(పాంతములందు జిన భవనములను నిర్మించి, కన్నడ భాషా పోషకునిగ కీర్రి గాంచెను 


v1 


శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిపై నాకు గల భక్తిభావ మీ గంథ రచనమునకు స్ఫూర్తి 
కలిగించినది కావున వేములవాడ చరిత్ర _ శాసనములు అను నీ [గంథమును శ్రీ రాజరాజేశ్వరస్వామి 
వారికే నంకితము గావించినాను 1986 _ 87వ సంవత్సరమున కరీంనగర్‌ జిల్హాలోని గజ సింగ 
వరము [గామ సర్పంచ్‌గను, వేములవాడ దేవస్థాన కమిటీ కార్యవర్గ సభ్యునిగను నున్న 
(శ్రీ జగన్మోహన్‌రావుగారు వేములవాడ కే త్రమునకు సంబంధించిన |గంథమును రచింపుమని నన్ను 
కోరియుండిరి వారి కోరిక ఈనాటికి పూరి యెనది 


ఛాయాది[త్రములను, శాసన |పతిబింబములను తీసీ యిచ్చిన శ్రీ నగేశ్‌ గారికి, చితవట 
ములను చక్కగా మ్ముదించి యిచ్చిన (శ్రీ ఓంసాయి [గాఫిక్స్‌ అధినేతలకు, [గంథమును సుందరముగ 
మదించిన (శ్రీ వద్మావతీ ఆర్ట్‌ (ప్రింటర్స్‌ వారికి, నా కృతజ్ఞతాపూర్వకి ధన్యవాదములు' ఈ [గంథము 
చివర మద్దురువర్యులు క్రీ శే డా॥ దివాకర్ణ వేంకటావధానిగారు కూర్చిన వేములవాడ రాజేశ్వరస్వామి 
వారి సుపభాతమును చేర్చినాను 


నా రచనలో ఏవేని దోషములున్న సహృదయులు మన్నించి తెలిపిన మలి ము[దణమున 
సవరించుకొనెదనని మనవి చేయుచు ఆంధదేశమునకీ [గంథము నందించుచున్నాను 


తేది 1-11-1991 బి. ఎన్‌, శాస్త్రి 
8-4-245/1 

లింగంవల్లి 

హెదరాబాదు _ 600027 


అంకితము 


వేములవాడ 
శ్రీ రొజరా జేశ్వర స్వామివారి 
పాద పద్మములకు 
భక్తితో 
వి ఎన్‌, శాస్త్రి 





శ్రీరాజ రాజేశ్వర స్థామివారు 


"వేవులవొడ చరిత - శాసనవులు 


"వేములవాడ . 

తెలంగాణమందున్న సుపసిద్ధ శెవక్నె తములలో వేములవాడ [పథమగణ్యమైనది కరీం 
ర్‌ జిల్లాలోని వేములవాడ మండల కేం దదుందున్న శ్రీ రాజరాజేశ్వరాలయము అతి (పాచీనమైనది 
ఈ ఆలయము సపాదలక్షదేశమును పోడన నగరమును రాజధానిగా పాలించిన చాళుక్యవంశపు రాజుల 
కాలమున నిర్మింపబడినది 


కరీంనగర్‌ జిల్లాలోనున్న కా ఖేశ్వర క్నేత్రము పావన గోదావరి నదీతీరమందున్నది. ఆంధ 
దేశమున వర్ధిల్రియున్న |త్రిలింగ క్నేత్రములలో కాశేశ్వరము మొదట పేర్కొనదగినది రాయలసీమలోని 
శ్రీకౌ లము, తీరాం్యధమందున్న |దాశారామము, తెలంగాణమందలి కా శేశ్వరము | త్రిలింగ క్నేతములుగా 
వ్యవహరింపబడుచున్నవి 


కొలనుపాక, అలంపురము, ఐనవోలు, ఏలేశ్వరము, చెన్నూరు, కా శేశ్వరము, ఉమామహే 
శరము, కేసరి రామలింగేశ్యరము, పేరూరు, పానుగళల్లు, ఉతర రాజరా మేశ్వరము, వాడవల్రి, ఇంద 
పురివంటి శైవ క్షేత్రములు, యాదగిరిగుట్ట, వాడపల్లి, మట్టపల్లి, లింబాద్రి, బూరుగుగడ్డ, ఆరువవల్లి, 
శ్రీరంగాపురము, సింగపట్నము, మామిండ్తపల్రి, వ'టైము, గంగాపురము, సిరిసనగండ్ల, కొండగట్టు 
ధర్మపురి, భ|దాచలమువంటి వెన్షవ క్నేతములు, గంగాధర, జెనద, ఆల్వాన్‌ పల్లి, కొలనుపాక, సిరి 
కొండ, కుర్కాాల మొదలగు జై నతీర్థములు, ఇం|దపురి, కొండాపురము, గాజులబండ, ఫణిగిరి, 
రామిరెడ్డివల్లి, ధూళికట్ట, చైతన్యపురి, నాగార్జునకొండ ఆదిగాగల బౌద్ధమత కేందములు తెలంగాణ 
మాగాణమున (వసిద్ధిగాంచినవి 


ఇవిగాక జాన్‌పాడ్‌, జలాల్‌ పూర్‌, జహంగీర్‌ పీరా యూసిఫ్‌ షరీఫ్‌, భువనగిరివంటి 
ముస్టిం యాతస్థలము లిచట నున్నవి దక్షిణాపధమం దత్యున్నతమైన చర్చి మెదకు వట్టణమందున్నది 

ఆం| ధదేశమును పాలించిన మహా సామాజ్యాధినేతలు, చక్రవ రులు తెలంగాణమున 
జన్మించీనవారే శాతవాహనులు, కరీంనగర్‌ జిల్లాలోని డేని ౦ [ప్రాంతమున తొలుత గణతింత 
పాలకులుగానుండి మౌర్యసా[మాజ్య ఎతనానంతరము విశాల సామాజ్యాధిపకులై నారు 


నల్లగొండ జిల్లాలోని ఇం|దపురి రాజధానిగా పాలించిన విష్ణుకుండిన పంశీయులు 
చ|క్రవరులుగ కేరి గాంచినాడు ఈ రాజన్యులు |పాగ్గక్షిణ, పశ్చిమ సము[దములు, దేవానది అనగా 


2 


నర్మదానది తమ స్నామాజ్యపు దెల్చలుగా, దకిణాపధ దక్షిణ భారతముల నేక చ్చ|తాధిపత్యమున 
పాలించినారు 

రాష్ట్రకూట, కల్యాణీవంశ జుల సొమంతులుగానున్న కాక తీయుల ఓరుగల్లు పట్టణమును 
రాజధానిగా చేసికొని సర్యాం|భభూభాగ ముల నేక ముచేసి మహాసా(మాజ్యమును నిర్మించి పాలించినారు 


గోలకొండ వట్టణమును కేందస్థానముగ చేసికొని, కర్ణాటాం్థధ, తెలంగాణ (పాంతములను 
పాలించిన కుతుబ్లాహీ వంశీయులు మహాసామాజ్యాధినే తలుగ ద్యవహరించినారు 


ఇట్లు తెలంగాణము [కీ పూ నుండియు నేటివరకు రాజకియముగా బలీయిమైనదిగా (పసిద్ధి 


గాంచినది 

కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ అత్యంత ప్రాచీనమైన పట్టణము. జైన, బౌద్ధ మహో 
యుగములందీ నగరము గణతంత రాజ్యమునకు కేంద్రస్థానమై యుండెను ఇచట లభించిన జైన, 
బౌద్ధమత ములకు సంబంధించిన వి[గ్రహములు, శిధిల జైన బసదులు, బౌద్ధమత సంబంధమైన ఆరామ 
విహోరములు నగర మతిప్రాచీనమైన దనుటకు నిదర్శనములు 


పురాణములు వేములవాడ శే త్రమున కత్యంత (పొధాన్యము నిచ్చినవి శ్నేత్రమాహాత్మ్యమును 
వేనోళ్ళ చాటినవి పురాణములు రాజరాజేశ్వర కేత్రమును, ధర్మకుండమును |ప్రశంసించినవి పురాణ 
ములందీ క్షేతమునకు సంబంధించిన అనేక గాథలున్నవి క్నేతమాహాత్మ్యమును తెలుపు పురాణగాథ 
లిచట సంక్షి వముగ (వ్రాయబడినవి 


భారతావనియందున్న సమస శ్నేతములం దేక్నేత్రము ఉ తమమైనదిగను, మాహాత్మ్యము 
కలదిగను నున్నదియో నట్టి క్షేతమును తెలుపుమని సూతిపౌరాణికుని శౌనకాది మహామును లర్థించిరి 


“నారద మహర్షి, భూలోకవాసులు పావకర్మలచేతను, జరామరణములచేతను, అనేక 
రుగ్మత ల చేతను పీడింవబడుచున్న వారు వా నుద్ధరించు తలంపుతో కై లాసవాసుని దరిచేరి పరమ 
శివుని దర్శించి మానవలోక మును పావకర్మ౭నుండి రక్షించుమని (పార్థించెను నారద మహర్షి 
విన్నపమాలకించి పరమశివుడు పుణ్యరాశియగు కాళిని వీడి [ప్రశాంత వాతావరణముగల రాజేశ్వర 
క్నేత్రమున నివసింపసాగెను  లయకారుడును, దేవతలలో |శ్రేషడును, జగత్పితయునగు కై లాసపతి 
వేములవాడలో స్థిరముగ నివసించుటవలన రాజేశ్వర శ్నేత్ర ము త్రమో త్రమమైన పుణ్యస్థలిగా ప్రసిద్ది 
గాంచెను 

అమరాధిపుడు వృత్రాసురుని సంహరించిన పిదవ [బహ్మహత్యా పావనివారణ కనేక దివ్య 
శె తములను దర్శించి, ఫలితము గానక బృహస్పతి నేక్నేత్ర సందర్శనమువలన తన పాప పంకిలము 





వేములవాడ పట్టణ _పవేశ ద్వారము 





రాజరాజేశ్వరాలయ ఆవరణ _పవేశ ద్వారము 





8 


[(పషాళశనమగునని పళ్నించెను. దేవ గురువు, ఇందుని, రాజేశ్వర 'శ్నేత్రమును దర్శించుమని తెలి పెను 
దేవేంద్రుడు రాజేశ్వర క్షేత్ర మేతెంచి ఆచటి ధర్మకుండమున స్నానమాడి రాజేశ్యరు నర్చించి, 
పవితుడై స్వర్గమును చేరెను” 
అజ గ 

దక్ష [ప్రజాపతి గంధమాదన పర్వతమున యాగ మొనర్చు సమయమున మం[త పూతమగు 
హవిస్సును భాస్కరు డపహరించి తన బాహువులను కోల్పోయెను పాపోవశమనమున కతడు 
గోదావరి నదీ తీరమందున్న వి|పులవలన రాజేశ్వర కేత్ర మాహాత్మ్యమును విని, వేములవాడ కేతెంచి, 
ధర్మకుండమున స్నాన మొనర్చి, విధి విధానమున రాజేశ్యరు నర్చించి, సర్ట్‌ బాహువు. ను పొందెను. 
కావున ఈ (పదేశము భాసర మేత మనబడివదని స్థలపురాణము నుడువుచున్నది 


మహిషాసురు డపరిమిత బలపరా[కమము లున్నవాడు అతడు వరగర్వితుడై సమస్త 
దేవతలను హింసింపసాగెను దేవతలు |బహ్మ నాగ్రోయించి మహిషాసురుని దురంతముల నెజింగించిరి 
విధాత విష్ణువు నాశ్రయింశెను విష్ణువు బ్రహ్మ సమస దేవతలు రాజేశ్వర శ్నేత్రమేతెంచి ఆ దేవ 
దేవుని ప్రార్థించి మహిషాసుర సంహార మార్గమును సూచించుమని కోరిరి 


రాజేశ్వరుడు సమస దేవతల అంశములను, తన తేజస్సును ఏకముచేసి మరో తేజస్విని 
యగు స్త్రీని రూపొందించి, దివ్యా స్ర్రములకు సాదించి, రాక్షస సంహార మొనర్చుట కాదేశించెను 
మహిషాసురుని సంహరించి, మాత మహిషాసురమర్దనిగా పూజింవబడినది వేములవాడలో మహిషాసుర 
మర్గని కాలయము నిర్మి ంవబడినది 


దక్ష (ప్రజాపతి 'కొమరిత సతీదేవి ఆమె జటాజూటధారి యగు శివుని వివాహమాడెను 
దక్షునకా వివాహ మంగీకారము కాకుండెను ఒక వర్యాయము దక్షుడు సకల దేవ, మునిగణముల 
నాహ్వానించి, మహో సత్రయాగము నిర్వహించెను. ఆ యజ్ఞమునకు శివుని ఆహ్వానింపలేదు తండి 
యొనర్చు యాగమునకు భర్త వలదనినను వినక సతీదేవి వచ్చె అవమానములకు గురియె తన శరీరము 
నగ్నికాహుతి యొనర్చి మరణించెను 


శివుడా విషయమును తెలిసికొని రుుదుడై దశాధ్యర ధ్వంసము గావింపుమని వీరభ్నదుని 
వంపెను వీరభ్యదుడు మహా సృతయాగ విధ్వంస మొనర్చెను శివుని దయవలన పునర్జీవితుడై న 
దక్షుడు తన తప్పిదమును తెలిసికొని, ఆ దేవ దేవుని శర్ధణు వేడెను శివుడాతని కభయమిచ్చెను. నీర 
భదుని విగ్రహము ల్రీ పాంతమందున్న వి వేములవాడ [పొంతము దక్షవాటిక యని సలపురాణమం 
దభివర్షి ౦పబడినది 


4 


(జేతా యుగమున పితృవాక్య పరిపాలనార్థము రఘురాముడు అరణ్యవాస మొనర్చు కాలమున 
రాజేశ్వరి వేత మేతెంచి, ఒక రాజహంస రాజేశ్యరు నర్చించుటను గాంచి, భస్మధారియె రుదాక్ష 
మాలను ధరించి శెవ దీక్షగొని స్వామి నర్చించెనని తెలియుచున్నది 


ద్వాపర యుగమున పాండవులు అరణ్యవాస కాలమును గడపుచు, వ్యాసమహర్షి ఆజ్ఞాను 
సారము, వేములవాడను చేరిరి అచట ధర్మజుడు రాజేశ్వరుని, భీముడు భీమెశ్వరుని, అర్జునుడు బాల 
రాజేళ్యరుని, నకులుడు సోమేశ్వరుని సహదేవు డుమామహేశ్యరుని భ కి గ్రద్ధలతొ పూజించిరి 
ధర్మజుడు దివ్యశంఖమును, భీముడు గదను, ఫల్గుణుడొక దివ్య బాణమును, నకులుడు సు ఘోషము, 
సహదేవుడు మణి పుష్పక మను శంఖములను, దౌవతి ఆఖండ సౌభాగ్యమును పొందిరి 


ద్యాపర యుగాంతమున, కలియుగారంభమున దువ్షళ కుల ఏజృంభణము జరిగినది ఆవి 
నీతి, ఆశ్రిత పక్షపాతము, స్వార్థచింతన, కలహములు, కలుగుట వలన రాజేశ్వరస్వామి ధర్మకుండ 
మున నివసించెను కొంతకాలము గడచిన తరువాత మాళవాధిపుడగు రాజరాజనరేం[దుడొక విప 
బాలుని పొరపాటున మృగమని భావించి బాణముతో కొవైను ఆ బ్రాహ్మణ బాలుడు మరణింప 
నృపుడు పాప పంకిలుడై రుగ్మతకు లోనయ్యెను అత డనేక తీర్థములందు (గుంకులిడినను మనస్తావ 
మును కోల్పోవలేదు ఆతడు వేములవాడ కేతెంచి ధర్మకుండమును గాంచి అందలి పావనోదకమును 
ముమ్మారు సేవించి విశ్రమించెను 


రాజరాజ నరేం|దునికి రాజేశ్యర స్వామి స్వవ్నమున సాశ్షాత)_రింద, ధర్మకుండ మందున్న 
తనను వెలికితీసి ఆలయమును నిర్మించి (పతిష్టించు మనెను రాజు మెల్కా౦., రాజేశ్వరస్వామిని 
ధర్మ కుండ మునుండి వెలికితీసి ఆ యమును నిర్మిం (వపతిష్షం చెను ధ ,కుండమునకు ఎకి గాని 
సోపానములను నిర్మించెను 


రాజేశ్వర స్వామి కృపవలన రాజున కొన తనయు డుదయించిను అతిడు సారంగధికు 
డనబడినాడు 

రాజగాజ నరెంద్రు డచట నొక నగరమును నిర్మించి, ఆ |పాంతమును పాలించు చుండెను 
సారంగధర చగిత్ర ఈ [పాంతమున జరిగినట్టు _పజలు భాపింతురు 

వేములవాడకు చేరువలో నాంవళ్రి గ్రామమున్నది ఆ |గామమునంటి ఒకి కొండ యున్నది 
కొండపై నరసింహ స్వామి ఆలయమున్నది ఇచట చతాంగి కన్ను లనబడు రెండు గుంటలున్నపి 
[కిందనున్న నొక గుండును సొరంగధరుని గుండు అని యందురు ఈ గుండుపై నొక స్రీ మూరి 
చెక్క-బడి యున్నది రాజరాజ నరేందుడు చి|తాంగి [వవ ర్రన తెలిసికొని శిక్షింప ఆమె శరమును 





రాజేశ్వరాలయపు (ప్రదాన ద్వారము 








రాజేశ్వరాలయము 
కోటిలింగములనబడు ద్వాదశ సివలింగములు 





నివ పంచాయతము 


గుండుకు పగులకొట్టుకొని మరణించెను నృసింహాలయమున్న కొండయం దొక గుహ యున్నది అది 
లోపల విశాలముగ నున్నది నవనాధులీ గుహలో తపమాచరించి యుండిరని స్థానికులు చెప్పుచుందురు 


ఈ పురాణ గాధలు, స్ట పురాణములు, జన శృతిలోనున్న కథలు, ఆంతగా నమ్మదగినవి 
కావు వేములవాడ, చాళుక్యుల కాలమున వారి రాజధానిగా వర్ధిల్లిన పట్టణము ఇచటి రాజేశ్వర, 
ఆదిత్యేశ్వర, నగ రేశ్వరాలయములు రెండవ అరికేసరి వేయించిన శాసనమందు పేర్కానబడినవి 
కావున ఈ పట్టణము ప్రాచీనమైన దై నను వేములవాడ చాళుక్యులకాలమున మహోన్నత స్థితియందుండె 
నని భావింపవచ్చును 


రొ దేశ్వరాలయము : 

వేములవాడ క్నేత్రమునందున్న పధాన దేవాలయము రాజేశ్వరాలయము ఈ ఆలయకుడ్య 
ములపై పౌరాణిక గాథలు, నీతికథలు చ్యితింవబడినవి శైవ, వైష్ణవగాథ లనేకరూపమున కనిపించు 
చున్నవి ఆలయ (పాగ్ట్వారమునకు రెండువైపుల మాతృదేవతాగణ విగ్రహములు, జైనవి[గహము 
లున్నవి 

వేములవాడ గామమందును, (గ్రామము వెలుపలను, దేవాలయములందును అనేక జైన 
వ్మిగహములున్నవి పూర్యమీ (ప్రాంతము జైన కేర్మదముగ వర్ధిల్లియండెను జైనమరములు, జినా 
లయములు, తీర్థంకరుల విగ్రహములు, చృకేశ్వరి విగహములు శె వమత దురహంకారుల మత మౌఢ్య 
మున కెరయెనవి 


వేములవాడ చాళుక్య (వభువులలో నధికులు జైన మతానుయాయులు వారు నిర్మించిన 
జినభవనములు, మందిరములు, వ్మిగహములు శిథిలముకాగా వాటిని రాజేశ్వరాలయమున భద్రపరిచినారు 


రాజేశ్వరాలయము సువిశాలమైనది స్వామి సన్నిధిలో కూర్చొని అభి షేకము లౌనర్చుటకును, 
[పార్గనలు చేయుటకు, పూజాదికములు నిర్వహించుటకు గర్భగుడి అనువుగా నున్నది 

రాజేశ్వర స్వామి ఆలయమునకు వామభాగమున లక్ష్మీగణపతి విగహమున్నది ఇది 
ఆత్యంత మనోహరమైనది శిల్పకళ తొ నొప్పారచున్నది ఇం|దసీల ఛాయగల ఈ వ్మిగహము 
చూపరులు నాకర్షించుచుండును 


గణపతి వ్యిగహమునకు _చెరువలోనున్న నొక గదియందు రాజేశ్వర స్వామి ఉత్సవ 
వ్మిగహముల నుంచెదరు 


6 


గర్భగుడియంధున్న రా జఠాజేశ్వరస్వామిలింగ మపురూపమైనది, ఈ ఆలయ ద్వారబంధ 
ములు అనల్ప శిల్న సంపదలగలవి ద్వార పాలకుల వ్మిగహములు, స్రీ మూర్తులు అసాధారణ 
శిల్పముతో నొప్పారుచున్నవి ద్వారము మధ్యభాగమున గజలశ్న్మ్మీ చెక్కబడియున్నది 


రాజేశ్వరాలయ |పాకార మండనంత వద్మనాభ స్వామి యున్నాడు ద్వా మం దొక నటరాజ 
వ్మిగహమున్నద్‌ రాజేశ్వురాలయ ద్వార బంధములు శిల్ప సంపద కాలవాలమైనవి 


రాజేశ్వర ,స్వామి లింగము ఇం|దనిలచ్చాయ గలది ముఖ లింగ మహాక్నేతమందున్న 
సోమేశ్వరాలయమందలి లింగమువలె నీ రాజేశ్వర లింగ మపురూపమై, ఆకర్షణీయముగ నున్నది 


ధర్మకుండ మందున్న రాజేశ్వర లింగమును రాజరాజనరేంద్రుడు వెలికితీసి ఆలయమున 
స్వామిని (పతిష్టించి, ధర్మకుండమునకు సోపానములు నిర్మించి తన భ కిని [పకటించుకొనెను 
ఈ రాజేశ్వరాలయ దక్షిణ ద్వారము చెంతనున్న వేదిక పై రెండు మురళీకృష్ణుని వి[గహములున్న వి 


శ్రీ రాజరా దేశ్వరీదేవి ‘ 


రాజరాజేశ్వరాలయము కుడివై పు రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయమున్నది ఇందు 
గణపతి, రాజేశ్వరుల వ్యిగహములున్న వి అమ్మవారి విగ్రహ మపురూపమైనది (సభావలయము కలిగి, 
అత్యంత సుందరముగా మలచబడిన ఈ వి|గహము సర్వాభీరణములతో నలంకరింతురు 


రాజరాజేశ్వరీదేవి భక్తుల కోరికల నీడేర్చు మహిమ గలది చిరుగంటల అలంకార సంవతి 
గల ఈ ఆలయము రాజేశ్వరాలయము నిర్మించిన కాలమునాటిది 


(పతి సంవత్సరము నవరా|తులందీ ఆలయము దీపాలంకరణతో, కుంకుమార్చనలతో, 
వివిధాలంకారములతో కోభిల్చుచుండును సువాసినులు అమ్మ వారికి కుంకుమార్చన, లత కుసుమార్చన, 
లక్షవ|తీ పూజలు నిర్వహించుచుందురు పర్వదినములందు రాజేశ్వరస్వామివారికి నిర్వహించు సమస 
పూజలు ఆమ్మ వారికికూడ జరుఫుచుందురు 


రాజేశ్వర లింగమును రాజరాజ నరేం|దుడు (పళిష్టించు నంతలో నవనాధుడను సిద్దుడీ 
లింగమును |వశిష్షించెను రాజు చింత్మాకాంతుడై యుండ రాజేశ్వరస్వామి స్యవ్న మున సాక్షాత్కరించి 
కూల రాజేశ్వర లింగమును (పతిష్టించుట కాదే+ంచెను 


మొదట బాలరాజేశ్వరస్వామికి పూజాదికములు నిర్వహించిన పిదప, రాజేశ్వరార్చన జరుగు 
నని స్వామి అన్నుగహించి రాజును సంతృ పి పరచెను నేటికి వేములవాడలో తొలుత బాల రాజేశంరు 
నర్చించు ఆచార మములులి" నున్నది 





న. 


+ 
ళ్‌ 
శ 

[4 
శ 


ళు 


షా 


టు 


Foe gt ర్ల 


Wine 


బల సలాం 


po 





కల్యాణ మండపము 





7 


రాజేశ్వరాలయ ద్వార బంధమున గజలక్ష్మి చెక్కబడియున్న ది ఈ ఆలయమున కెడమ 
పు లక్ష్మీగణవతి వ్మిగహము, కుడివై పు రాజరాజేశ్వరీదేవి వతిష్టింవబడినారు 


మేరు తం్మతమున శ్రీ రాజరాజేశ్యరోమనః అను మం|త్రోద్దారిక యున్నది రాజేశ్వరీ 
దేవి భక్తులపాలిటి కల్పతరువు కోరిన కోరికల నన్నుగహించు మహిమాన్విత కాశీవిశాలక్షి, శ్రీశైల 
భ్రమరాంబిక, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కొల్హాపురలక్షి, బాసర సరస్వతి, బెజవాడ కనకడుర్ల 
వంటి అష్టాదశ శకి పీరములవలె వేములవాడ రాజరాజేశ్వరీ పీర మత్యంత మహిమాన్వితమైనది 
శ కివంతమైనది 


క్రార్టీ వి శ్వేశ్వరాలయము + 

రాజేశ్వరాలయమునకు వెళ్ళు దారిలో ఎడమ వైపు కాశీ విశ్యేళ స్రరాలయమున్నది ఇదియొక 
మండపము వంటిది ఇచట లేత గులాబీ రంగులోనున్న శివలింగము చూపరుల నాక ర్షించును ఈ 
మంటవమున హనుమంతుని వ్మిగహము, గంగాదేవి విగ హములున్న వి ఈ మండపమందు (వతిష్షీంప 
బడియున్న శివలింగము కార్తీ విశ్వేశ్వర లింగ మనభఖడుచున్నది. వేములవాడ దక్షిణ కాశీ యనబడుట 
కీ శివలింగమే ముఖ్య కారణమైయుండును 


ఈ మండవమందున్న స్రీ వ్యిగహముపై అభిషేక మొనర్చిన, ఆ నీరు ఆ విగ్రహము 
అంజలి ద్వారా ధారాపాతముగ కాశీ విశ్వేళ్యర లింగము'పై బడుచుండును 


కాశీ వి శ్వేశ్వరాలయమునకు ఉ తరమున గణపతి విగహమున్న ది. దానిపె నొక శాసన 
మున్నది ఇచట పంచాయతనములు, హనుమద్విగహములున్నవి ఈ విగహముల శిల మత్యంత 
మనోహరముగ నుండును 


కాశీ విశ్యేశ్వరాలయమునకు దక్షిణమున కాలభైరవుని వ్మిగహమున్నది రాజేశ్వరాలయము 
వెనుక నొక లింగము, రెండు విగ్రహములున్నవి _దేవాలయమున కు త్రరమున చండికేళ్యర వి|గహ 
మున్నది సంతతిగోరు స్ర్రీలిచట |పాణాచార దీక్షను గై కొందురు ఇచటనున్న నొక గదిలో పార్వతీ 
యుతుడైన వంచముఖ సదాశివుడున్నాడు ఇందు శివలింగము,దేవీ విగ హము, హనుమంతుడు, గణపతి, 
నాగిని విగహములున్నవి ఇవి సుందరముగ నున్నవి. ఈ శివలింగము కాశీవిశ్వేశ్వర లింగమువలె 
కనిపించును 


విశ్వకర్మ వంశ జులగు విశ్వ బాహ్మణు లీపంచముఖ శివుని వ్మిగహమును విశ్వకర్మ విగ 
హముగ భావించి పూజించుచుందురు 


8 


రాజేశ్వరాలయ (పాగ్టారమున కభిముఖముగా నొక దీప సంభమున్నది దీని నెక్కుటకు 
రాతిమెట్లున్న వి పూర్యమీ సంభముషె దీపములుంచెడివారు జెన వ్మిగహములున్న శివలింగము లిచట 
"వో br bog వ 
నున్నవి నృత్యభంగిమలతో కూడిన వ్మిగహము లిచట క్షనిపించును 


ఇచట గల మంటపము కేశఖండన మంటపమనబఒడుచున్నది ఈ మంటపమం దొకి శవ 
లింగము (ప్రతిష్టింపబడి యున్నది భకులీ మంటవమున తలనీలాలు సమర్పించెడివారు 


వల్లుబండ చెంతనున్న సంభములకు భక్తులు [మొక్కుబడిగా రాజేశంస్వామి కరి ,౦చు 
కోడెలను కట్టి, కొన్ని నాళ్ళిటనుండి, నిర్ణీత సమయమున కోడెలను సమర్శించు చుందురు 


నాగ శిల్పములు 


రాజరాజేశ్వరస్వామి ఆలయ [ప్రాకారమున కు త్రరమునను, ధర్మకుండము (పక్కను అనేక 
నాగ వతిమలు (వతిష్షింవబడి యున్నవి నాగులచవితి పండుగ దినమున అసంఖ్యాకులె న భక్షులీ 
నాగదేవతల నర్చింతురు పాలు పోయుదురు ఇది నాగజాతి సం్యపదాయము - దక్షిణాపథ దక్షిణ 
భారతములందు నాగపూజ విరివిగను, విధిగను పాటించెడివారు 


సింహళము నాగభూమిగా (వసిద్ధి గాంచినది నాగవంశపు రాజు లాం|ధదేశ మున వివిధ 
[ప్రాంతములను పాలించినారు. శివుని ఆభరణము నాగము, పౌరుష |ప్రతావములకు నాగజాతి వారు 
పెట్టినది పేరు నాగపూజ లొనర్చువారిలో ఆం|ధులు [వధమగణ్యులు సంతానము లేనివారు నాగ 
[వతిష్ట లొనర్నిన సంతానము బడయుదురని హిందూ మతానుయాయుల నమ్మకము 


నాగములు చెక్కిన (పతిమలు వేములవాడ పట్టణమున అడుగడుగున కనిపించును నాగ 
జాతి వారితో ఆంధ్రులకు సన్నిపాత సంబంధములున్నవి క ఎష్ణానదీ తీరమందున్న అమరావతి |వసిద్ధ 
బౌద్ధ క్షేతము ఇచటి బౌద్ధ స్తూపము నొక నాగరాజు నిర్మించియుండెను నాగవంశపు రాజ 
కుమా ర్రెను పల్పవ వీర కూర్చవర్మ పరణయమాడి నాగ రాజ్యమును పొందెను 


నాగులతోను, నాగజాతి వారితోను తెలుగు వారికి సన్నిహిత సంబంధములున్నవి నాగుల 
చవితి, నాగవంచమి వండుగల నతి (శద్ధాసక్తులతోను, భ కి భావముతోను తెలుగువారు జరుపు 
కొందురు వివాహ కార్యక్ర మమున నాగబలి ఓక |పధావాంశముగ నుండును నాగజాతికి, నాగులకు 
సంబంధించిన అనేక పౌరాణిక గాథలు [వచారమందున్నవి వేములవాడకు చేరువలో పావన గోదావరీ 
నదీ తీరమందున్న ధర్మపురి, ధర్మాంగద చరిత్రతో ముడివడియున్నది 


9 


వేములవాడలో నిర్వహించిన [తవ్వకములం దనేక జైన వ్మిగహములు, శివలింగములు, 
నాగములు చెక్కిన శిలలు లభించినవి ఇవి యన్నియు ధర్మ కుండము చెంత నిలుపబడినవి ఇవి 
అ౦దముగను శిల్పకళా శోధితముగను నున్నవి 


మహిషాను రమర్దని : 

వేములవాడలోనున్న ధర్మశాలకు చేరువలో మహిషాసురమర్దని వ్మిగహమున్నది ఇచట శివ 
లింగము, గణపతి పతిష్టింపబడినవి (తిపుర సుందరి వ్మిగహమువలె మహిషాసురమర్దని వ్మిగహము 
కాంతియుతమె, మహిమాన్విత మెయున్న ది ఇచట నున్న స్మతకాల, ధర్మశాలలు య్యాతికులకు వసతి 
సౌకర్యముల నేర్పరచుటలో నుపయోగపడుచున్న వి 


రాజరాబేశ్వరస్వామి (మొక్కుబడులకు తేబడు కోడెల నీ సత్రశాల వరిసరములందు 
నిలుపుదురు రాజేశ్వరాలయ పళ్చిమదిశా భాగమందీ స్మత్రములు, ధర్మశాలలు నిర్మింపబడియున్న వి 


అనంత పద్మనాభ స్వామి ఆలయము : 

అనంత పద్మనాభ స్వామి ఆలయద్వారమున నటరాజ స్వామి విగహము నిలువబడి 
యున్నది ఈ ఆలయ ద్వార తోరణములు శిల్పకళల కాలవాలమైయున్న వి భక్తులు, మృదంగాదివాద్య 
ములతో స్యామిని కొలుచుచున్న ట్లున్న శిల్పము ద్వార బంధములపె చెక్కబడినది ఇచటి శ్రీ విగహ 
ములు అవయవ పుష్టి కలిగి సహజ సిద్ధముగను, మనోహరముగను కనిపించును 


ముఖమండపము, అంతరాళ మండపము, గర్భగుడి గల ఈ అనంత పద్మనాభస్వామి 
ఆలయము ఏ కాలమం దెవ్వరిచే నిర్మింపబడినదో తెలియదు కాని, స్వామి వారి విగహము, లక్ష్మీదేవి 
విగ్రహము అత్యంత సౌందర్యముతో విరాజిల్లుచున్నవి ఇది రాజేశ్వరాలయము కన్న (పాచీనమైనదని 
యందురు కాని అది నిజము కాదు రాజేశ్యరాలయ మతి పురాతనమైనది తెలంగాణ [ప్రాంతమున 
12 వ శతాబ్ది ఉ త్రరార్థమునుండి వైష్ణవ మత వ్యాపి |పారంభమైనది కాకతి గణవతి దేవ చ|క్రవ రి 
పాలించు నాటివరకు శి వమతము సర్వాతిశాయియె వర్ణిల్రినది తరువాతి కాలమున వై వ్షవాలయముల 
నిర్మాణము జరిగినది 


అనంత పద్మనాభస్వామి ఆలయమున కిరువాకుల వేణుగోపాలస్వామి వ్మిగహములున్నవి 
రాజేశ్వరాలయమునకు పశ్చిమ దిశలో నీ ఆలయము నిర్మింపబడినది 

కీవ కేశవుల కుత్ఫవములు వేములవాడలో నిర్వహింపబడుటవలన ఇది హరిహర శే తమని 
(ప్రసిద్ధి గాంచినది 


కోదండరామాలయము . 

ఆనంత పద్మ నాభస్వామి ఆలయసమీవమందీ కోదండరామాలయమున్నది ఈ ఆలయమున 
శ్రీరామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుల వ్మిగహములు, సీతాదేవి విగహములున్నవి ఇవి సహజ శిల్పి 
సంవదతొ నొప్పారుచున్నవి ఈ ఆలయమున కభిముఖముగా ఆంజనేయ స్వామి వి(గహమున్ఫ ది 


ఉమామ హేశ్వరొాలయము : 

వేములవాడలోనున్న సోమేశ్వరలింగము వెలుపలి భాగమున ఉమ, నంది, హనుమత్‌, నాగ 
వ్మిగహములున్నవి ఇది ఉమామహేశ్వరాలయ మనబడుచున్నది ఆలయమందున్న నాగము చెక్కిన 
శిల్ప మత్యద్భుతము భక్తులు ఉమామ హేశ్వరులతోపాటు హనుమద్వి[గహమునకు, నాగశీల్పమునకు 
అర్చనలు చేయుచుందురు 


వాల్యాతిపుర సుందరీదేవి ; 

రాజేశ్వరాలయమునకు పళ్ళిమమున మంచినీటి బావికి చేరువలోనున్న నాగిరెడ్డి మండపము 
నంటి బాలా త్రిపుర సుందరీదేవి ఆలయమున్నది ఇందు దుర్గాదేవి విగ్రహము జీవకళతో నొప్పారుచు, 
వివిధ భూషణాలంకారముతో శో భిల్లుచున్నది ఈ ఆలయమును దర్శించు యా తికులు భ క్తి శద్ధలతో 
అమ్మవారి నర్చింతురు 


బొల రా జేశ్వరా లయము క 


ధర్మకుండము నుండి రాజేశ్వర లింగమును వెలికి దీసి యుంచి, ఆలయమున (పతిష్టింవ 
దలచిన రాజరాజనరెం[దుని కన్న ముందుగా నవనాధుడు (పతిష్షిం వెను రాజరాజన రేం|దుడు భిన్ను డె 
యుండ రాజెశ్వర స్వామి స్వప్నమున క నిపించి, “బాల రాజేశ్వరుని _వతిష్టింపుము. ముందుగా సీవు 
(వతిష్టించిన లింగమునకు పూజ లొనర్చిన పిదపనే రాజేశ్యరున కర్చనలు జర గును” అని తెలిపెను 
ఈ బాల రాజేశ్వరాలయము సాధారణ శిల్పముతో నొప్పారుచున్నది పాండవ మధ్యముడీ లింగము 
నర్చించెనని యందురు లింగమును (పతిష్టించినవాడు రాజవాజనరేందుడు, ఆలయమును నిర్మింవిన 
వారెవ్వరో తెలియదు 


విర లేశ్వరాలయము “| 


విరలేశ్వరాలయమందున్న విరలేశ్వర, రుక్మీబాయి. విగ్రహము లతి మనోహరముగను, 
సుందరముగను నున్నవి ఇచట నొక గదిలో వీరభ్నదుని విగహమున్నది ఈ ఆలయము పైకప్పు 
రాళ్ళపై శాసనములున్నవి ఇది ప్రాచీన కాలమున నిర్మింవబడినది 





రాజేశ్వర స్వామివారి వాహనములు 





కోడెలను నిలువు సలము 


అ 





11 


ద్వాదశ లింగములు ; 


ఈ లింగములు కోటి లింగములనబడు చున్నవి వీటి మధ్య లింగాకారమున జైన 
విగ్రహములు చెక్క_బడినవి బహుశః జై నమత సంబంధమైన విగ్రహములను, శిలా స్తంభములను 
కీవలింగ ములుగ మార్చి యుందురు 


జైనమతము క్షీణించ కాలమున శ్రైవమతము విజృంభించినది శైవులు జై నమతమును 
నిరసించి జినభవనములను, జినాలయములను, జైన బసదులను విధ్వంస మొనర్చినారు జైనమరాను 
యాయు లధిక సంఖ్యలో శైవమత స్వీకార మొనర్చినారు బహుశః జైనమతము శై వమతమున 
విలీనమైనదనుటకు |పత్యక్ష సాతశ్యాధారములుగ జైన ప్రతిమలు గల శివలింగములు చెక్కి౦వబడి 
యుండ వచ్చును కొలనుపాకలో నిట్టి దురంతముల కరయైన అనేక జైన విగ్రహములు కనిపించును. 
వేములవాడ జై నమత కేం్యదముగ నుండి కాల (క్రమమున శైవ క్నేత్రముగ రూపొందినది 


వవ పంచాయతనములు ; 

రాజేశ్వరస్వామి ఆలయమునకు పశ్చిమమున నై రుతి, వాయవ్య దిశలయందు మూడు శివ 
పంచాయతనములున్న వి మూలలందున్న మండపములం దివి (వతిష్టింపబడినవి శివలింగము, అమ్మ 
వారి వ్మిగహము, ఆంజనేయస్వామి, నంది మున్నగు విగహములిచిట నున్నవి దక్షిణ దిశలోనున్న 
మండపమునం దెనిమిది వంచాయతనములున్నవి ఇందలి విగ్రహములు పరిమాణమున చిన్నవై నను 
చూచుట కందముగను, ఆకర్షణీయముగను కనిపించును 


సో మేశ్వరాలయము 

వేములవాడలో నుండిన విప్రుడొకడి సోమేశ్వరాలయమును నిర్మించి శివలింగమును (పతి 
ష్టించెను సోమేశ్వరలింగమున్న గది విశాలమైనది ఇది జప తప హోమాదులు నిర్వ రించుట 
కనుకూలముగ నున్నది ద్వాదశ జ్యోతిర్హింగములలో సౌరాష్ట్రమందున్న సోమనాథుని లింగము [పథమ 
గణ్యమైనది ఆ జ్యోతిర్హింగము చేర వేములవాడలో ఈ సోమేశ్వర లింగము |పతిష్షింవబడినది 


ఫీ మేశ్వరాలయము - 


వేములవాడలో వెలసిన భీమేశ్వరాలయము పశ్చిమ చాళుక్య శిల్ప సంపద కాలవాలమైనది 
అధిష్టానము, వర్గములు, ఆలయ కుడ్యములు, గర్భగుడి ముఖమ౦డపము, ఆంతరాళ మండవము, 
ఎత్తిన శిఖరముగల ఈ ఆలయ మతి ప్రావీనమైనది ఇందు బృహన్ఫీ మేశ్ణరలింగము, ఎత్తెన పానవ 
ట్రముతో కూడియున్నది 


12 


రెండవ యుద్దమల్లుని తవయడగు బద్దిగ డీఆలయమును నిర్మించెను ఇకని పదిపాలనా 
డా 
కాలము కీ శ 850.895 ఈ ఆలయ మాతిని చివరి పరిపాలనా సంవత్సరము లందు నిర్మింప: డీ 


యుండును 

రాజరాజేశ్వర మాహాత్మ్యమున ఊ భీమేశ్వర లింగము (లేత, ద్యావర యు*ముల౦దు 
పూజల *దుకొని నట్టున్న ద 

శ్రీ రామ వనవాసకాలమున అతడు లక్ష్మణ సహితుడై వేములవాడ కేతెంచి ఫీమేశంరు 
నర్చించెనని స్థానికులు చెప్పుచుందుర 


కురు వంశీయులగు పాండవు లరణ్యవాస కాలమందీ [పాంతమున కేతెంచి భిమేశ్వరుని 
దర్శించి అభిషేకము లొనర్చి అభీష్టసిద్ధిని పొందిగారని యందురు 


భీమేశ్వరాలయ మతి సుందరమైనది ఈ ఆలయ కుడ్యములపై పౌరాణిక గాథలు, నీత్సి 
కథలు, దశావతార ఘట్టములు, లింగోద్భవము, వివిధములై న పక్షులు చి|త్రింపబడినవి 


ఆలయ ఆవరణలో నాలుగు శిలా నిర్మిత గజములున్నవి ఇవి అద్భుతమైనవి దేవాలయ 
మున వాత్స్యాయన కామ సూ త్రములకు సంబంధించిన చిత్రములున్న వి ఇవి బూతు బొమ్మలు 


భీమేళ్యరాలయమున కుత్తరమున నటరాజ వ్మిగహమున్న ది ఇది కొంత శిథిల రూవమున 
కనిపించుచున్న ది అసాధారణ శిల్ప సంవదతో నొప్పారు ఈ దేవాలయము బద్దెగ మహారాజు శ్పి 
కళాధిమానమును వెల్పిడించుచున్న ది 


భీమేశ్వరాలయ ఆవరణ మందున్న అశ్వత్థ వృక్షము చెంత వీరాంజెయు సాం 
వ్మిగ్రహమున్నది ఇచట నొక వేదిక నిర్మింపబడినది 


ఈ వేదిక వేసవిలో చల్చగను, శీతాకాలమున వె వ్పగను ఉండును ఛ్యాతుంర అధ్యాపకు 
లకీ వేదిక ఉపయు క్రమైనది పూర్వమీ వేదిక అధ్యయన, అధ్యాపనముల కపయోగివడుచుండెను 
ఇచట నంది, గణపతి విగ్రహములు (వతిష్టింపబడినవి 


ఫీ మేళ్ళరలింగము వేములవాడ భీమేశ్వర స్వామిగా (వసిద్ధము ఈ లింగము నల్లసంపు 
రాతితో మలచబడినది ఎత్తైన ఈ లింగము గంభీరముగ కనిపించును [(వళాంత వాతావరణము 
నెలకొనియున్ణ ఈ ఆలయము భక్తుల పాలిటి కల్పతరువు నిత్య పూజలు, నిత్యాభిషేకములు, రృుదాఖి 
షేకములు, ఏకాదశ రుదద్రాభిషేకములీ స్వామికి జరుగుచుండును. శివరా(తినాడీ ఆలయము దీపములతో 
నలంకరింవబడును, మహాన్యాసపూగ్యక రుద్రాభిషేకము లనుదినమిచట జర గుచుండును, 





బీమేశ్వరాలయమందలి సప్త మాతృకలు 


ఆంజనేయస్వామి 





బీమేశ్యరాలయము - ర ఖై 


న ఈ 





ఎల్లమ్మగుడి ఆవరణలోనున్న వ్మిగహములు 
క 





బది పోచమ్మ అ ప్మువారు 





బది పోచమ్మగుడి 
ర! 


18 


ఖీమేశ్వరాలయ ఆవరణమం దొక వటవృక్షమున్నది వట సావ్మితి వ్రత మొనర్చువారీ 
వృక్షమును పూజింతురు వేములవాడలో వటవృక్ష |వతమీ వృక్షము చెరీంత నిర్వహింవబడ.ను 


వేములవాడ ఫీమకవి ఈ పట్టణవాసి యనియు, ఖీ మేశ్వరారాధకుడని యందురు కొందరు 
[ద్రాక్షారామ భఖీమేశ్వరము వేములవాడ భీమకవి జన్మస్థలమని భావించినారు థీమక వి వశ్యవాక్కు 


కలవాడు 


బద్దిపోచమ్మ గుడి (శీతలాదేవి ఆలయము) : 


వేములవాడ చాపక్య రాజులలో బద్దిగడను రాజు నిర్మించిన ఆలయమిది ఆదిత్య గృహ 
మిదియే యని యందురు తొలుత నిది ఆదిత్యాలయముగ నుండి క్రీశ 10, 11 శతాబ్దులలో శక్యా 
లయముగ రూపొందినది థా శ్రేయ మత (పాబల్యము వలన సూర్య దేవాలయము శక్ర్యాలయముగ 
మార్చబడి కాల|కమమున పోచమ్మ అలయముగ పిలువబడినది 


ఈ బద్దిపో చమ్మ ఆలయమున కధిక సంఖ్యలో భక్తులు వచ్చుచుంరురు. ఇచట శీతలాదేవి 
సుముఖిగా నారాధింపబడు చున్నది, బద్ధిపోచమ్మ గుడిగా సీ ఆలయము (పసిద్ధి గాంచినది ప్రజలు 
వేల సంఖ్యలో వచ్చి తమ (మొక్కు బడులను చెల్లించుచుందురు 


ఈ ఆలయమందున్న అమ్మవారి విగహ Pe. సాగ నుండి చూవరుల నాకరి ౦చును, 
మ్మో 


బద్ది పోచమ్మ దేవత శ క్రి సమన్విత [మొక్కులు చెళ్టింసవివారి న్యాగహించునని పజల 
నమ్మకము శుభకార్యము లారంభించుటకుముందీ అమ్మవారి నారాధించు ఉచారమిచట కలదు 


కలరా, అమ్మవారు, తట్టుతల్లివంటి రోగములు వ్యాపించిన పుడు బద్దిపో చమ్మ అమ్మవారికి 
(పత్యేకమైన అర్చనలు చేయుదురు వతి సంవత్సరము మాఘ బహుళ అమావాస్యకీ ఆలయమున 
ఉత్సవములు నిర్వహింతురు 


క్రీ పూ 1958కి పూర్వ మీ ఆలయము ముందు వేల సంఖ్యలో కోళ్ళను, గొట్జెలను బలి 
యిచ్చుచుండిరి ఆ సమయమున రుధిరధారలు (పవహింబెడివి. జంతువుల తలు, మొండెములు 
రాసులుగా వడియుండెడివి 


ఈ ఆలయమున ధూప స్తంభము, యూప స్తంభములున్నవి, యూవ సంభమునే బలిపీరము 
లేక బలివేదిక యందురు, ఇది బలిపూజా విధాన చిహ్నముగ నున్నది. మరికొన్ని ళ కి విగ్రహము 
లిచట నున్నవి కా క్రేయ మతము వేములవాడ ప్రాంతమున వ్యాపించియుండె ననుటకీ దేవాలయము 
తార్కాణము 


i4 


నగరేశ్వరాలయము : 
వేములవాడలో నున్న అత్రి [పాచీనాలయములలో నగ రేశ్వరాలయ మొకటి ఈ ఆలయ 
ప్రశంస రెండవ అరికేసరి వేములవాడ శాసనమందున్నది 


నగరేశ్వరము నక రేశ్వరముగ పిలువబడుచున్నది ప్రాచీన కాలమందు వర్తక వ్యాపార 
మొనర్చువారు, నకరముల నేర్పరచుకొనెడివారు. నకగమన వ్యాపార సంఘము. దేశ వివేశ ములతో 
వ్యాపార మొనర్చు వర్తకులు తమ వ్యాపారాభివృద్ధికి, వర్రకులలో నేర్పడు అభ్మిపాయ భేదములను 
తొలగించుటకు, వాద వివాదముల పరిష్కారమునకు నకరములను లేక వర్తక సంఘములను స్థాపించు 
కొనెడివారు 


వ రక సంఘములో సభ్యత్వము పొందిన వ్యాపారులా సంఘమునకు కొంత వనము నీయ 
వలసియుండెను జట్లు [పోగైన ద్రవ్యము ధర్మ కార్యములకు వ్యయమగుచుండెను వేములవాడలో 
నున్న నకరము వారు నక రేశ్వరాలయమును తమ సంఘము పేర నిర్మించియుందురు 


నల్పగొండ మండలమందున్న కేరూరు వ్యాపార కేం దము ఇచట నున్న సో మేశ్వరాలయ 
మతి (ప్రసిద్ధము ఈ పేరూరు పూర్వము ఓడరేవు వట్టణముగా నుండెడిది ఇచఏ స్వరాష్ట్ర పార 
రాష్ట్ర్రక, దేశ, విదేశవ ర్రకులు నివసించుచుండిరి పెరూరులో నున్న అరవ నకరము, తెలుగు నకరమువా 
రచట నున్న ఆలయముల నిర్వహణా బాధ్యత వహించి యుండిరి. 


అధే వేములవాడలో నున్న వరక వ్యాపారులు తమ నకరము మూల (దవ్యము వెచ్చించి 
నకరేశ్వ రాలయమును నిర్మించి యుందురు నక రేశ్వ రాలయము కాలక్రమమున నగ రేశ్య్వరాలయముగ 
పిలువబడు చు వచ్చినది 


నకరేశ్య రాలయము పెకప్పును రాజహంసలు మోయుచున్నట్టున్న శిల్ప మతి మనోహర 
ముగ నున్నది ఈ ఆలయ కుడ్యముల ఫై నిట్టి శిల్పమున్నది ఈ ఆలయము, ముఖ మండపము, కల్యాణ 
మండవము, గర్నగుడి కలిగియున్నది ఆలయము మధ్యభాగము సువిళశాలముగ నున్నది అందు దేవీ 
విగ్రహము గణపతి వ్మిగహము లున్నవి ఇచట నంది, మువ్యలు, పవైడలు, గజైలు, హారములు 
తదితర ఆభరణములు కలిగి శిల్పకళతో నొప్పారుచున్నది 


గర్భాలయము విశాలముగ నుండి 15 మంది భక్తులు కూర్చొని నగరేశ్తురుని కభిషేక 
మొనర్చుట కనుకూలముగ నున్నది నగ రేశ్వర లింగ మతి పురాతనమైన దైనను, చూచుట కందముగ 
నున్నది వేములవాడ, తదితర (గామములందుండు వెళ్యు లీనగ రేశ్వరుని భక్రి (ప్రవత్తులతో నర్చిం 
తురు ఈ ఆలయ ముద్ధరింప బడినది ఆధునిక సౌక్రర్యముల కాలవాలమైనది 


15 


వేణుగోపాలస్వామి ఆలయము : 


కేదారేశ్యరాలయమున కెగువభాగ మునందున్న ఆలయబఎుది ఇందు గర్భాలయము, కల్యాణ 
మంటపములున్న వి ఆలయావరణమం దొక మండవమున్నది ఈ మండవమున హోమములు జరుప 
బడును కల్యాణమండపమున స్వామివారి కల్యాణము (తి సంవత్సరము నిర్వహింపబడును ఈ ఆలయ 
కడములక జైన బౌద్ధ విగ్రహము లమర్చబడినవి 


వేములవాడ (ప్రాచీన కాలమున జైన బౌద్ధమతములకు కేర్యద స్థానముగ నుండెను చాకు 
క్యులు జైన మతానుయాయులు వారి పరిపాలనా కాలమున జైన మరములు, జిన భవనములు, జినాల 
యములు నిర్మింపబడినఏ అనేక తీర్థంకరుల విగ్రహములు (ప్రతిస్టింపబడినవి కాలక్రమమున జైన 
బౌద్ధమతములు క్షీణించినవి. జినాలయములు, బౌద్ధమత సంబంధ ఆరామవిహారములు, చై త్యాలయ 
ములు వడగొట్టబడినవి శిథిలాలయములందలి న్మిగహములు, స్తంభములు శివాలయముల నిర్మాణమం 
దుపయోగింవబడినవి వేణుగోపాలస్వామి దేవాలయ క డ్మముల నిర్మాణమం దట్టి జైన, బౌద్ధ ఆలయ 
ముల శిథీలావ శేషము లుపయోగింపబడినవి 


వేణుగోపాలస్వామి ఆలయ ముఖద్వారమునకు రెండు పక్కల సింహముల శిల్బములున్నవి 
ఇచట ద్వారపాలకుల వ్మిగహములు, శ్రీ విగ హములు నిలుపబడినవి నాట్య విన్యాసముతో నొప్పారు 
ఈ విగహములు శిల్ప సౌందర్య విరాబితములు 


శీ వేణుగోపాలస్వామి విగహ మపురూపమైనది ముఖ వర్చస్సు అనుపమానమై దరహాస 
చంద్రిక లను వెదజల్లుచున్నట్టుండును స్వామి వారి విిగహముకన్న రుక్మిణీదేవి వ్మిగహము చిన్న దిగాను 
అందమైనదిగాను నున్నది (శ్రీకృష్ణ జన్మాష్టమి, తదితర పర్యదినములందీ ఆలయమును దర్శించుటకు 
వేల సంఖ్యలో భకులు వచ్చుచుందురు స్వామి వారికి నిత్యారాధనములు, నిత్య పూజలు, ధూపదీప 
నై వేద్యాదులు (శమము తప్పక నిర్వహింపబడుచుండును హరిహరా భేదమును పాటించు భక్షులీ 
హరిహర క్నేతమును గాంచి తరించుచుందురు - 


కేదారేశ్వరాలయము : 


వములవాడ చాళుక్య వంశమునకు చెందిన రెండవ అరికేసరి కాసమున కేదా రేశ్య్యాలయ 
(ప్రశంస యున్నది ఈ ఆలయ శిల్ప మనుపమానము దేవాలయ కుడ్యము లపురూప శిల్ప సంవదతో 
నొప్పారుచున్నవి ఈ శిల్పమందలి స్త్రీల నృత్యభంగిమలు చూపరుల నాకర్షించును. శ్రీల నృత్య 
భంగిమలతోపాటు అనేక గజములు చితింపబడినవి, 


16 


కేదా రేశ్యరాలయ దక్షిణ కుడ్యము పె గణవతి విగహమున్నది ఇది అలంకరింపబడి 
యున్నది పాదభూషణములతోను, కరకంకణ భూషణము. "న అనేక కంరాభరణములతోను, 
నాగ ఉదర బంధముతోను, దేదీవ్యమానముగ (ప్రకాశించు ఈ గజాననుని వ్మిగహము బీవక శ ఉట్టివడు 
చున్నట్టు కనిపించును కుడ్యోపరిభాగమున క్షీరసాగర మధనమును సూచించు శిల్పమున్నది 


పంచతంత్ర మందలి హంస తాబేలు కథ, గండఖేరుండ పక్షులు, సింహములు, దళావ 
తారములు, నీతి కథలు, పౌరాణిక, పొరాణికేతర గాథలు, వివిధ నృత్య భంగిమలి ఆలయ శిల్ప 
మున గోచరించును. 


కేదారేశ్యరాలయ ఉతర భాగమున వీణను మీటుచున్నట్టన్న సరస్వతీదేవి వి(హమున్నది. 
గర్భాలయము ముందు మువ్వల వరుసలు, వ టైడలున్న నంది విగ్రహము శిల్పకళతో నొప్పారు 
చున్నది నందీశ్వరునికి కుడి భాగమున దేవీ వ్మిగహము, ఎడమ వెపు గణపతి, మహానాగము, 
మహిషాసురమర్గని విగ్రహములున్న వి కేదారేశ్వర లింగము గంభీరముగ కనిపించును 


కేదారేశ్యరాలయము ముందొక జైన వ్మిగహమున్నది కేదారేశ్వరుడు మానవజాతి.నుద్ధరించు 
మహిమాన్వితుడు ఈ ఆలయ కుడ్యము నందు విష్ణమూ ర వ్మిగహము నిలుపబడినది ఈ ఆలయ 
మందున్న దేవతా విగ్రహములు; అశ్యగజ సమూహములున్న శిల్పములు ఆనాటి యుద్ధ వ్యూహ రచన 
మును వెల్లడించును 


కేదారేళశ్యరాలయ కుడ్యములపై ధర్మ చక్రములు చెక్కబడినవి ఈ ఆలయమున శివరాతి 
మహోత్సవము అలతి వై భవముగ నిర్వహింపబడును (పతి దినము తికాలములందు పూజలు అభిషేక 
ములు |క్రమము తప్పక జరుగుచుండును 


కనకదుర్గ, మహాలక్ష్మీ ఆలయములు : 


వేములవాడ గామము వెలువల తూర్పుదిశలో కనకదుర్గ, మహాలక్ష్మి ఆలయములున్నవి. 
NM 
ఇవి సాధారణ శిల్పముతో కూడియున్న వి 


మహాలక్ష్మి ఆలయ మతి విశాలమెనది ముఖ మండపము, గర్భాలయములున్న ఈ ఆలయ 
మున మహాలక్ష్మి విగ్రహము (పతిస్టింవబడియున్నదది, ఇది గొప్ప వ్మిగహము 

(వతి సంవత్సరము (శావణ మాసమున శు[క్రవారములందు వేములవాడ తదితర (గామము 
లందున్న (బ్రాహ్మణులు, (బాహ్మ ణెతరులు మేశళతాళములతో లక్ష్మిదేవి ఆలయమునకు వచ్చుచుందుకు 
వారు పుట్నాలు, బెల్లము, కొబ్బరికాయలు తెచ్చి అమ్మవారి పూజాదికములు నిర్వహించి నై వేద్యముగా 
సమర్పింతురు 








యయా. చెత. అలాల మలల. Co అశ బంక ~~ 
bid atu TE ఇ 
ః. శి ఫీ త్తు తుల Sr 
ఇళ కో స్‌ శ 5 అ ‘ స 


అశ 








నగరేశ్వరాలయ గర్చగుడి 


I 


స్రీ పురుషులు లక్ష్మీదేవికి వడిబియ్యము పోసిన పిదప దేవీ (ప్రసాదమును కుంకుమాక్షత 
లతో కలిపి ఒకరికొక రిచ్చుకొందురు ఇట్లు ఒకరినొకరు కుంకుమాక్షతలతో సంభావించుకొనుట వారి 
వారికి గల ఆత్మీయత, _పేమానురాగములు వెల్లడించుకొనుటగా భావింతురు 


మహాలక్ష్మి దేవాలయము చెంత కనకదుర్గాలయమున్నది ఇచట కనకదుర్గ, పెద్దమ్మ 
వ్మిగహములు విడివిడి గదులయందు (వతిన్షింపబడినవి 


కీ శ 1958 వరకీ ఆలయములందు జంతుబలు లుండెడివి నేడట్టి జంతుబలి 
నిషేధింవబడినది కొబ్బరి కాయలు, గున్ముడి కాయలు కొట్టు ఆచార మవలంబించు చున్నారు 


మహాలక్ష్మి ఆలయమున జరుపు [శావణ శు కవారపు పూజలు కనక దుర్గాలయ మందును 
జరుగు చుండును పెద్దమ్మ విగ్రహమునకు మైత మీ కాలమున పూజలు నిర్వహిం పబడును 


ఈ జంట దేవాలయముల శిల్పమల్పమైనదై నను ఆలయములందు (వతిష్టింపబడిన లక్ష్మీదేవి, 
కనకదుర్గ, పెద్దమ్మ దేవతలు శకి సమన్వితలు, కావున వేములవాడ ప్రాంత పజ లతి (శద్ధాసక్తుల 
తోను భ క్మివపత్తలతోను ఈ శక్తి తయమును పూజింతురు 


నొగి రెడ్డి మండపము : 

రాజేశ్వరాలయ మండవమును నాగిరెడ్డి మండపమందురు నాగిరెడ్డి వేములవాడ ప్రాంతమున 
నివసించు భూస్వామి ఆతడు శివాం్యఘీ పూజా తత్పరుడు అనుదినము శివు నారాధించువాడు మహో 
న్యాస పూర్వక రు! దాభి షేక మొనర్చు భక్తుడు 


ఠి 


నాగిరెడ్డి అతిథి అభ్యాగతుల నాదరించి అన్నమిడువాడు ఒక మండలము కాలము రాజేశ్వర 
స్వామిని భకి పారవళ్యమున అర్చించి (బాహ్మణులకు సంతర్పణము చేసి మండప నిర్మాణము 
గావిరిచెను వేదవిదులైన విప్రులకు అనేక దానము లొసంగెను ఒక కోనేరును (తవ్వించి, మామిడి 
కోటను [బాహ్మణులకు దానమివ్చెను 


ఒక సర్యాయము నాగిరెడ్డి, ఎనిమిది చూత ఫలములను |బాహ్మణులకిచ్చి, వాటి రసముతో 
వాజెళశ్వర స్వామి కభిషేక మొనర్చుడని తెలిపెను ఆ వ్మిపులలో నిద్దరు చెరి రెండు ఫలములను స్వంత 
మునకు వాడుకొనిరి తక్కిన నాల్గు ఫలముల రసమును రాజేశ్వరస్వామి అభిషేకమున కుపయోగించిరి 


రాజేశ్వరస్వామి ఆనాటి రాతి నాగిరెడ్డికి స్వవ్నమున సొక్షాత్కరించి “నీవు అభిషేకము 
ఏకె విపుల కొసంగిన ఫలములలో నాలుగు మ్మాతమే నాకు చేరినొవని తెలిపెను 


18 


నాగిరిడ్డి, ఉదయము మేల్కాంచి, విప్రులను పిలిపించి వారికి తన స్వప్న వృత్తాంతమును 
a 
వినిపించి, వండ్లను స్వంతమునకు వాడుకొనిన ఇరువురు (బాహ్మణులను దండించెను 


వ్మిపులు జిహ్వావాపల్యమున చూతఫలముల నారగించి యుండవచ్చును కాని వారిని 
దండించి గొప్ప పావమును మూటగట్టుకొనినాడనని నాగిరెడ్డి భావించి మరికొన్ని ఫలములను స్వామి 
అభి షేకార్థము బ్రాహ్మణుల కొసంగను వారీ పర్యాయము నాగిరెడ్డి ఇచ్చిన ఫలము లన్నిటిని స్వామి 
వారొ అభి షేకమునకు వినియోగించిరి 


రాజేశ్వరస్వామి సంతసించి నాగిరెడ్డికి స్వవ్నమం దగుపడి మామిడి వండ్లు తన కందిన వని 
తెలి పెను, 


నాగిరెడ్డి, [బ్రాహ్మణులను దండించినందులకు చింతించి వారిని తన తప్పిదమును సెరింపు 
డని కోరి దీశాకంకణుడై రాజేశ్వరాలయ మండపమును నిర్మించెను అచట నొక కోనేరును తవ్వించి, 
మామిడితోట నొక దానిని విప్రులకు దానమిచ్చెను ఈ మండప నిర్మాణము వలన నాగిరెడ్డి చరితార్థు 
డయ్యెను. 


నౌబత్‌ వానా : 


వేములవాడలోని రాజేశ $రాలయ సింహద్యారమున కభిముఖముగా నౌబత్‌ ఖానా యుండెడిది, 
స్వామివారి కిచటనుండి ఉదయము మధ్యాహ్నము సాయంకాలములందు నౌబతులు |మోగించుచుండిరి 
ఇది రాజలాంఛనము వరంగల్‌ జిల్హాలోనున్న జీడిక ల్లు రామాలయము ముందు భాగమున గల రెండంత 
స్థల మేడలో నౌబతులు |మోగించు సాధనములున్నవి పతి దినము ఉదయ, మధ్యాహ్న, సాయం 
వేళలం దిచట నగారాలు |మోగింతురు 


వేముల వాడలోనున్న నొబతుఖానా శిథీలమైయుండ, దోమకొండ సంస్థానాధీశుడు దానిని 
బాగుచేయించి యుండెను 


ఈ నొబతులు (మోగించు పద్ధతి మహమ్మదీయుల పరిపాలనా కాలమునం ధధికముగా 
నుండెను గౌరవసూచకముగా నిట్టి నొబతులు _మోగిం పబడును 


వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి కనుదినము పూజా సమయములందు వాద్యములు 
(మోగించు ఆచార మివ్పటికిని కలదు 


కల్యాణ మండపము : 


ఈ మండవ మతి (ప్రాచీనమైనది శైవ, వై వవ మతములకు సంబంధించిన ఉత్సవములు 
పార్వతీ పరమేశ్వరుల, రుక్కీణీ వేణుగోపొలుర కల్యాణము లీ మండవమున జరుపబడును. 


వెములవాడలో ఈ కల్యాణ మండపమున కన్ని ఉత్సవ వ్మిగహములు కొవీర్రాబడ. ను 
ఆయా ఉత్పపములం దీ కల్యాణ మండవము, పురాణ, హరికథ, సంగీత సాహిళ్య సమావేశములకు 
వేదికగా నుండును 


3 వులకు, జైనులకు, వైష్ణవులకు, శెవులకు సంభఎంచిన మత యుద్ధముల తరువాత ఈ 
వేములవాడ హరిహర శేత్రముగ రూపొందినది 


వేములవాడలో జరుగు అన్ని ఉత్సవములందు కల్యాణ మండసమున నృత్య, సంగీత 
కార్యక్రమములు నిర్యహింవబడును వివిధ (పొంతములనుండి పండితులు, కవులు, శా స్ర్రజ్ఞులు, సమస 
కాస్త్రములందు నిష్టాతులై న మహనీయులు వేములవాడ కేతెంచి కల్యాణమండవమున తమ (వజ్ఞాపాట 
వములను (ప్రదర్శించి (పజల నానందింవజేయుదురు 


గండదీప స్తంభము : 

రాజేశ్యరస్యామి భక్తులు తమ (మొక్కుబడులు చెల్లించుటకు వేములవాడకు సంవత్సర 
మంతయు వచ్చుచుందురు కొందరు గండాదీవములు వెలిగింతురు ఈ గండాదీవ సంభము అనంత 
పద్మనాభస్వామి ఆలయము ముందున్నది ఈ సంభమా ఆలయ ధ్వజ సంభమై యుండును నేడు 
దీప సంభముగా నుపయోగింపబడు చున్న ది 


అనారోగ్య పీడితులు, సంతాన హీనులు, [(గ్రహచారము చాలనివారు రాజేశ $రస్వామికి గండా 
దీసము నె తింతుమని |మొక్కు_కొందురు కార్యము సఫలమైన పిదప, వ్యాధి(గస్టులు బాగైన తరువాత, 
సంతానహీనులు సంతానము కలిగిన పిదప తమ (మొక్కులు చెల్టించుకొనుటకు వేములవాడ కేతెంచి 
ఆలయములం దర్చనలు జరిపి గండాదీవమును వెలిగింతురు ఇది అనాదిగా జరుపబడుచున్న ఆవారము 


వల్దుబండ : 

రాజేశ్యర కే త్రమందున్న వల్తుబండకు సంబంధించిన ఒక గాధ (పచారములో నున్నది, 
ముస్టీం మతోన్మాదుడై న నొక వీరుడు రాజేశ్వరాలయమును, ఆలయ మందున్న విగహములను, శివ 
లింగములను విధ్యంస మొనర్చుట క్రొక్ష శార్దూలమును వాహనముగా చేసికొని చేములవాడకు వచ్చెను 


20 


మతావేశమున కన్నుమిన్ను గానక ఆలయమందున్న నంది వ్మిగహము కొమ్ముంను, 
అమ్మవారి నాసికను విరుగగొట్టి, రాజేశ్వరాలయమును పడగొట్టుటకును, ఆలయమందున్న లింగమును 
విరుగగొట్టుటకును సమాయత్తుడై యుండ, రాజేశ్యరస్వామి అఆగ్నివర్గము గురిపించి అతనిని 
సంహరించెను 


ముస్టిం వీరుని శవమును, అత డెక్కి వచ్చిన పులి కశేబరమును స్వామివారు, రాజేశ్వరాలయ 
య 
ప్రాగ్యారాభిముఖముగా నొక (ప్రదేశమున పూడ్చించెను అచట నొక గుర్యడని గుండుంచబడెను అది 
టి 
వల్హుఒండ యని స్టానికులచే పిలువబడుచున్నది 


రాజేశ్యరాలయ ఆవరణమం దొక చిన్న దర్గా యున్నది అది ఈ ముస్తిం నాయకునిదై 
యుండునని (పజలు భావింతురు 


రాజేశ్వరాలయమునం దిట్టి విధ్వంసకాండ యొనర్చినవాడు మొగలు చక్రవర్తి బౌరంగజేబు 
అనుచరుడై యుండును హిందువులు, మహమ్మదీయులు తరచు యుద్ధము లొనర్చుచు, ఒకరి మత 
సంస్థల నింకొకరు ధ్వంస మొనర్చుకొనుచు, సామాన్య పజల ధన, మాన, (పాణములకు హాని 
కలిగించు స్థితికి చేరటవలన, ఉభయమతముల వారు రాజేశ్యరాలయ |పాంగణమందున్న చిన్న దర్గా 
నిర్మాణమున కొప్పందము కుదుర్చుకొని యుందురు 


యాత్రికులు, భక్తులు వేములవాడ కేతెంచి, ధర్మకుండమున స్నానమాచరించి, పవిత్ర 
హృదయముతో వల్లుబండ కడ కేతెంచి, దానిని స్పృశించి తమ కోర్కెలు నెరవేరునో లేదో యని 
భావించి, బాలరాజేశ్వరుని దర్శించి, పూజించి, రాజరాజేశ్వరుని కభిషేకము లొనరురు, కోరిన కోరిక 
లను తీర్చు రాజరాజేశ్వరస్వామి నసంఖ్యాకుతై న భకు లారాధింతురు 


ధర్మకుండము : 
వేములవాడ, రాజేశ్యరాలయమువలన (వసిద్దిగాంచినది ఈ ఆలయమొక బృహ తటాకము 
అంచున ఎత్తెన ప్రదేశమున నిర్మింపబడినది ఈ ఆలయమునంటి యొక కోనేరున్నది అది ధర్మకుండ 


మనబడుచున్నది 


ఈ ధర్మకుండ (వేశంస పురాణములందును, సల మాహాత్మ్యమందును కనిపించుచున్న ది 
ఈ ధర్మకుండ మతిపావనమైనదిగను, పాపమును హరించునదిగను వర్ణింవబడినది ద్వాదశ జ్యోతిర్హింగ 
శేతములకన్నను, వంచారామములకన్నను, (త్రిలింగ క్నేత్రములకన్నను, ఆయా [పాంతములందున్న 
తీర్థములకన్నను నిది గొవ్పదని భావింవబడినది 


స్ట న సట 
"క Rei Ar? 
తటాకము 








దర్శకుండ మారము 


ళో 
నటి 
sf 


mite సీట్లు Er 


క. స్‌ 





రాజేశ్వరాలయము " సాధారణ దృశ్యము 






స్తే ఇల న! 
కురుత he sre Mart =. 


గ 
Re 


x x 








21 


ఈ ధర్మకుండమున తీర్థమాడిన భూత, (ప్రేత, పిశాచాది గ్రహబాధలు,చర్మ వ్యాధులు,పాపము 
నివృ తియగునని (పజలు భావింతురు రాజరాజేశ్వర స్వామి నిత్యపూ జలకు, అభి షేకములకు ధర్మ 
కుండము నీటి నువయోగింతురు. వేములవాడలోని ధర్మకుండ మతిప్రాచీనమైనది. రాజరాజ నరేందుడీ 
కుండమునకు సోపానములు నిర్మించినట్టు పురాణములు తెలుపుచున్న వి దీని చుట్టు పంచలింగము 
లున్నవి. గుండమునందు రెండు మంటవములు నిర్మింపబడినవి ఈ ధధ్మకుండము నావరించి 
నొక బృహ త్తటాకమున్నది 


ఈ ధర్మకుండమునం దనేక జైన విగహములున్నవి జైనమతము వర్ధిల్లి యున్న కొల 
మందీ (పాంతమునం దసంథ్యాక మైన జినాలయములు, జైన బసదులు, జినభవనము లుండియుండును 
కాల క్రమమున వేములవాడ శవ కే త్రముగ రూపుదిద్దుకొనిన ది జైన విగహముల రూపు రేఖలు 
మారిపోయినవి జినాలయములు ధ్యంసము గావింవబడినవి 


వేములవాడ చాళుక్యులు పాలించిన కాలమందీ [ప్రాంతము జైనమత కేం౦దముగ వర్ధిల్లి 
యుండెను అనేక బసదులు నిర్మింపబడి యుండెను 


శైవ మతము విజృంభించు కాలమున జైన విగ్రహములు రూపమును కోల్పోయి స్థాన 
(భంళము చెంది ధర్మకుండము నా|శయించినవి 


ఈ ధర్మకుండము పెభాగమునం దనేక నాగ|వతిమలు చెక్కిన శిలలున్నవి నేడీ ధర్మ 
కుండము నాధునికముగా తీర్చి దిద్దినారు భక్తులకు య్యాతికులకు సమస సౌకర్యము లేర్చరచిన 
దేవాలయ నిర్వాహకులీ ధర్మకుండమునకు సోపానములు నిర్మించినారు ఈ ధర్మకుండమున వేలకొలది 
భక్తులు స్నాన మాచరించి తమ జీవితములు ధన్యమైనవని భావింతురు. 


వేములవాడలో నిర్వహింపబడు ఉత్సవములు : 

వేము* వాడలోనున్న ఆలయములలో రాజరాజేశ్వరస్వామి ఆలయము ప్రధానమైనది ఈ 
ఆలయమున స్వామివారికి విధి విధానమున వివిధార్చనలు, సేవలు, పూజాదికములు, అభిషేకములు 
జరుగుచుండును 


సంవత్సరమంతయు రాజేశ్వర స్వామి ఉత్సవములు నిర్వహింపబడుచుండును వేములవాడ 
రాజేశ్వరస్వామి పేదల దేవుడు స్వామిని దర్శించి పూజ లొనర్చువారిలో నూటికి తొంబదిమంది 
బీద (పజలే కావుననే ఈ స్వామి బీద (ప్రజల దేవుడని పిలువబడుచున్నాడు 


22 


సాధారణ (వజలు నిర్వహించు పూజలు, ఉత్సవములు, సేవలు, అభిషేకములే కాక దేవ 
సానము వారు కొన్ని (ప్రత్యేకమైన ఉత్సవము లిచట నిర్వహించుచుందురు మహారాజ భోగము 
థ 
లన్నింటిని స్వామివారు పొందునట్టిచటి దేవాలయాధికారులు కార్య[కమములు రూపొందింతురు 


ఈ ఆలయమున |వ్రతియామమున మం/ళవాద్యములు, తూర్యారావములు స్తాలువారికి 
(శ్రవణ పేయముగ నుండునట్లు |మోగింతుగు 


ఉదయ మధ్యాహ్న సాయంకాలములందును, నిశీధిలోను రాజేశ్వర స్వామికి రాజలాంఛనము 
లతో పూజాదికములు నిర్వహింతురు [వత్యేక ఉత్సవములందును, పర్వదినములందును, భక్తుల 
[మొక్కుబడులు చెల్లించు సమయములందును వృషభ, గజ, తురగ, హంస, గరుడ వాహనములపె 
స్వామివారి నూరేగింతురు మంగళ వాద్యములు, భేరులు (మోగించుచు స్వామి ఊరేగింపును వై భవముగా 
జరుపుదురు 


ధ్యజపతాక తోరణమాల్యాదులు, దండాయుధులు, భటులు, వేదమం[తముల నాలాపించుచు, 
హరిహరులను స్తుతించుచు బ్రాహ్మణులు, భజనపరులు, చామరమును వీచు దేవదాసీలు వెంటరాగా, 
ఇరుపార్మ్యముల దివిటీల పట్టి రాజేశ సరస్వామి నూరేగింతురు ఈ ఊరేగింపు ఉత్సవమతి రమ్యముగను 
వైభవోపేతముగను నుండును 


వేములవాడలో రాజేశ్వరస్వామి, బద్దిగేశ్వర, నగ రేశ్వర, భీమేశ్వరా దిదేవతల ఉత ,వములు 
భారతీయ సంస్కృతిని, వై దికాబార సం్యపదాయములను, తెలుగువారి దై వభ కిని సంస్కృతీ సభ్య 
తలను, భక్రిభావమును చాటునట్టుండును వేములవాడలో |వతిదినమేదేని నొక ఉత్సవము నిగంహింప 
బడుచుండును 


1. ఉగాది; 


తెలుగు వారికి ఉగాది ముఖ్యమైన తొలి పండుగ వేములవాడలో ఉగాది వాటి ఉదయము 
హరిహరులకు తై లాభ్యంగన స్నానములు చేయించి పూవాదికములు నిర్వహింతురు నింబకుసుమాదులతో 
సిద్ధవరచిన _పసాదమును నైవేద్యముగా సమర్పింతురు వంచాంగమును స్వామివారికి తదితర దేవతలకు 
వినిపింతురు _పజలు పంచాంగ శవణానంతరము సంవత్సర ఫలితములను తెలిసి కొందురు. 
ఉగాది వర్వదినమున వేములవాడలో నున్న (ప్రజలు రాజేశ్వరాలయమున శేతెంచి పూజలు అభిషేక 


ములు నిర్వహించి పంచాంగ (శవణానంతరము ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలను 
తెలియజేసికొందురు. 


2, (శ్రీరామ నవర్శ్మాతులు : 


(శ్రీరామ నవరాత్రులు వసంత నవరా[తులనబడును సెంవత్సరాదినుండి నవమివరకీ 
ఉత్సవములు నిర్వహింవబడును రామాయణ పారాయణములు, పురాణ కాలక్నేవములు, పూజలు, 
అర్చనలు, మంత పుష్పము, అవధారయలు, రాజోపచారపూజలు శ్రీరామాలయమున నిర్వహింపబడును 


నవమినాటి రాతి హరిహరాదుల ఊరేగింపు ఆడంబరముగ జరుగును వేల సంఖ్యలో 
భక్కలీ ఊరేగింపులో పాల్గొని, కీర్తనలు పాడి భజనలు చేయుదురు (బ్రాహ్మణులు వేద మం|తములను 
చదువుచు ఊరేగింపులో పాల్గొందురు 


శ్రీరామ నవమినాడు శ్రీ సీతారాముల కల్యాణోత్సవము కన్నుల పండువగా నిర్వహింప 
బడును 


లి, హనుమజ్జయంతి క 


(వతి యేడు చైత్ర జద్ధ పౌర్ణమినాడు హనుమజ్జయంతి ఉత్సవము జరువబడును వేముల 
వాడలోని ఖీమేశ్వరాలయమున గల ఆంజనేయస్వామికి పురుష సూ క్రయు క్ర అభిషేకములు, ఆర్చనలు, 
సీంధూరాలంక రణము, ధూపదీప నై వేద్యాదు లర్చింపబడును ఈ ఆంజనేయస్వామి మహత్తు గలవాడని 
(ప్రజలు నమ్ముదురు (మొక్కులు చెల్లించి తమ భ కిని _పకటించుకొనెదరు 


4. శంకర జయంతి | 


(వతి సంవత్సరము వై కాఖ శుద్ధపంచమి మొదలు నవమివరకు వేములవాడలో 
శ్రీ జగద్లురు శంకారాచార్య జయంతి ఆత్యంత వై భవోపేతముగ నిర్వహింపబడును 


ఆదిశంకరులు చితపటమునకు భక్తులు పూజ లొనరురు శంకర భగవత్పాదుల చిత 
పటమును పల్దకి పైనుంచి వేదమం[తములను పరించుచు వి|ప్రవరులు ఊ రేగింతురు స్వామి, అద్దె గత 
సీద్ధాంతముల నాకళింపుజేసికొనిన మహామహులు, వేద పండితులు అదై కతామృత బోధలను ఉపన్యా 
సములద్వారా [ప్రజలకు తెలుపుదురు ఈ ఉత్సవ దినములందు (పతిరోజు సాయంకాలములందు వసంత 
పూజలు నిర్వహింవబడ ను 


ర్‌, ఆషాఢ ఏకొదళి ; 


ఇది తొలిఏకాదశి యనబడుచున్నది ఈ పర్వదినమున రేయింబవళులు సంతర్పణలు 
జరుగును ఏకాదశి దీక్ష వహించినవారు ఉపవాసముండి, రు ద్రాభిషేక్ర ములు, వైన్షవాలయములందు 


24 


పూజలు నిర్యహింతురు ఆనాటి సాయం కాలము విరలేశ్వరాలయమున మహాపూజ జరుగును వందల 
కొలది భకులీ పూజా నుహోత్సవమున పాల్గొందురు 


6. (శ్రావణ ్హాౌరమి : 
(=) 


గ్రావణ శుద్ధ పౌర్ణమిని (శావణి యందురు ఈ దినమున [పాతఃకాల స్నా నానంతరము 
సంధ్యావందనము చేసికొని నూతన యజ్ఞోవవీతములను ధరింతురు ఇది ఉపా కర్మ యన డును 
ఉత్తర హిందూ దేశమం దమలులోనున్న రజుబంధనము, దడ&ిణావథ దచశిణ దారతము లందు 
పాటింపబడుచున్న ది ఈ దినమున సోదరులకు సోదరీమణులు రక్షాబంధన మొనరురు రా.లు కట్టుట 
నేడు సర్య సాధారణమైనది కుల మత వివక్ష లేకుండ రాభీబంధన మొక నం వదాయముగ, ఆబార 
ముగ అమలులోనికి వచ్చినది ఈ పండుగ రాఖీ వండుగ యనబడుచున్నది యజ్ఞోపవీ3 ధారణము 
వలన ఈ పండుగ జంధ్యాల పున్నమిగ పిలువబడుచున్నది ఈ వండుగను వేములవాడటోని అన్ని 
దేవాలయములందు నిర్వహింతురు ఆనాడు (పత్యేక ఆధిషేకములు పూజలు నిర్వహింపబడును 


7, జన్మాష్టమి : 


(వతి సంవత్సరము [శావణ బహుళ అవ్టమీ శిథిరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వండుగ నిర్వ 
హింవబడును. అనాడు (శ్రీకృష్ణుని బాల్య] క్రీడలకు సంబంధించిన ఘట్టములు (వదర్శింవబడును 
భీమేశ్వరాలయమునందీ దినమున స్వామివారికి షోడళశోవచారములతో గూడిన పూజలు నిర్వహింవ 
బడును. (్రీకృష్ణుని పూజించి, ఉవవాసముండి సాయం[తము ఫలహారము చేయువా రనేకులా రాతి 
జాగరణము చేయుదురు శ్రీకృష్ణుని లీలావిలాసములకు చెందిన గాథలను విందురు హరికథలు, 
భాగవతములు, నాటకములు, సినిమాలవంటి వినోదములతో (పొద్దు పుచ్చుదురు జన్మాష్టమి గోకు 
లష్టమిగా వ్యవహరింపబడుచున్న ది పండుగ మరునాడు కొన్ని [పాంతములందు ఉట్టు కొట్టు ఆచార 
మమలులో నున్నది (భీకృష్ణ నామ సంకీరనములందు కొందరు భక్తులు తేలియాడుచుందురు వెవ్షవ, 
స్మార్తాది మతానుయాయులీ కృష్ణాష్టమి వండుగను వేడుకగా జరుపుచుందురు 


8. గణేశచతుర్ధి 


(వతి సంవత్సరము భాదవడ శుద్ద చవితి రోజున గణేశచతుర్ధి వండుగ నిర్వహింవబడును. 
భారతదేశమందన్ని [పదేశములందు గణపతి పూజలు యధావిధిగా నిర్వహింవబడును హెందవ 
మతానుయాయులీ దినమున గణవతి వ్మిగహములమ గృహములందు నిలిపి షోడళశోవచార పూజలు 


నిర్వహింతురు గణాధివతి గుణ గణములను శకి సామర్థ్యములను తెలుపునటి అనేక కథలను 
దదువుదురు. శ్‌; = 






కేదారేశ్వర లింగము 








4 పస ంా క్క 


మ. 


రాజేశ్వరాలయ ఆవరణవముందున్న దర్గా 








గ 





25 


భా[దపద శుద్ధ చవితి మొదలు ద్వాదశివరకు గణపతి నవరాత్రులు జరుప్పుదురు ఒక్క. 
వేములవాడ యందే గాక భారతదేశమందలి అన్ని ముఖ్య పట్టణములందు వీధి వీధిన బృహద్దణవతి 
విగ్రహములు నెలకొల్పి నవరాతి ఉత్సవములు నిర్వహింతురు 


ఈ నవరాతులందు నిత్యపూజలు, నిత్యారాధనములు, భజనలు, హరికథలు, నాటకములు, 
సినిమాలు, కోలాటములు, కొన్ని [పాంతములందు తోలుబొమ్మలాటలు (వదర్శింపబడుచుండును 


చివరి దినమున గణపతి విగహములను సమీపమందున్న తటాకమందుగాని, బావుల 
యందుగాని, కుంటలలోగాని, నదులయందుగాని నిమజ్జనము గావింతురు 


వేములవాడలో గణవతి నవర్శాతము లత్యంత వెభవో పేకముగ నిర్వహిఎవఎశుముంకును 


0, దేవీ నవర్శాతములు లేక శరన్నవరొ తములు : 


(నతి యేడు ఆశ్వీజమాస [పథ మదివసమునుండి దళమివరకు దేవీ నవర్యాతులు, విజయ 
దశమి పండుగ నిర్వహింపబడును ఈ నవరా[తులందు రాజరాజేశ్వరీదేవి, పార్వతీదేవి వ్మిగహము 
లారాధింపబడును అమ్మవారిని తొమ్మిది దినములలో (పతిదిన మొక రూపముగ నలంకరింతురు 
ఈ నవర్శాతి ఉత్సవములను నిర్వహించువారు నిష్టగా నుందురు స ప్రశతి పారాయణము, దేవీ భాగవత 
వవచనములు, నిత్యపూజలు, ఊరేగింపులు ఆమ్మ వారికి నిర్వహింతురు. వేములవాడ నేతమున దేవీ 
నవర్శాతు లతివై భవముగా నిర్యహింపబడును 


విజయదశిమి తిథినాడు ఆయుధపూజ లొనర్చి, శమీవృక్షపూ జలందు సమస్త జనులు 
పాల్గొందురు స్వామి ఊరేగింపుగా వెళ్ళి శమీవృక్ష (ప్రదక్షిణమొనర్చి (గ్రామ మందలి (ప్రధాన వీథుల 
నుండి ఊరేగింపుగా వచ్చి ఆలయమును చేరును ఈ శమీవృక్ష దర్శనమునకు [గ్రామమందలి 
(వజ లతి ఉత్సాహముతో వెళ్ళి శమీపూజలు చేసివత్తురు ఒకరికొకరు జమ్మివ।త్రి నిచ్చిపుచ్చుకొని పరస్ప 
రాలింగనము లొనర్హురు 


ఈ వండుగ తెలంగాణమందంతట గొవ్ప వేడుకతో నిర్వహింపబడుచున్నది 


10. కోజూగిరి పూర్ణిమ: 


వేములవాడ పట్టణమున రాజేశ్వర క్షేత్రమందు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి రోజ్లీ ఉత్సవమును 
అర్ధర్మాతివరకు జరుపుదురు పాల పాత్రలో చంద్రుని దర్శించి స్వామివారి కర్చనలు చేయుదురు ఇది 
యొక (వత్యేకమైన వండుగ 


26 


11. దీపావళి : 

ఆశ్వీజ బహుళ అమావాస్యనాడు దీపావళి పండుగను నిర్వహింతురు భారతావనిలో 
సమస (పజలీ పండగ నత్యంతోత్సాహమున జరుపుకొందురు వేములవాడలో నవక చతుర్దశి, దీపావ్య 
పండుగ కనులపండువుగా నిర్యహింవఒడును (_ప్రభాతసమయమున రాజేశ్వరస్వారికి, తదితర దైవము 
లకు మంగళహోరతు లివ్వబడును ఆనాడు [పతి ఇంట మంగళవోరతులు, తలంటు స్నానములు, 
పూజలు, వంటలు ఘనముగా చేసుకొని పండుగ జరుపుకొందురు దీపాలంక రణలు, ధనలమ్మి పూజలు, 
కేదారేశ్వర [వతములు, ఊరేగింపులు వేములవాడలో జరుగును పిల్లలు పెద్దలను భేదము లేకుండ 
నూతన వస్త్రములు ధరించి బాణసంచా కాల్చుదురు ఈ పండుగకు కొత అల్లుం్యడను, కుమా రెలను 
పిలిచి, వారికి వంచభక్ష ్యవరమాన్న ములతోపాటు నూతన వస్త్రములను, కానుక లను అందింతురు 


12. కా ర్రీకమానము : 

కా రీక మాసమంతయు రాజేశ్వరస్వామి సన్నిధిలో దీపొలంకరణము జరుగును ఆలయ 
గోపురములు, ద్వారములు దీపములతో నలంకరింవబడును కార్రీక మాహాత్మ్య పురాణ కాలకేవము 
(పతిదిన ముదయము జరువబడును ఈ మాసమంతయు లక్షవత్తుల దీవములు, తులసి పూజలు 
ఘనముగ నిర్వహింతురు 


1లి. తులసిపూజ : 

కా రీక శుద్ద ద్వాదశిరోజు తులసి వివాహ మతివై భవముగ నిర్వపాంపబడను కొందరి 
దినమం దువవాసముండి సాయంతము తులసి కోటముందు అలికి ముగ్గులువేసి విధి విధానమున పూజలు 
చేసి తులసి వివాహము నత్యంతోత్సాహమున భ కి వపత్తులతో నిర్వహింతురు 


14. వైకుంర చతుర్తశి ; 
కార్తీక మాసమున శుక్ల చతుర్దశి పర్వదినమున వైకుంఠ చతుర్దశి ఉత్సవము నిర్వ 
హింపబడును 
రాజరాజేశ్వరస్వామి కభి'షేకము, ఆర్చనలు, సహ్మసకమలార్చనలు జరుపబడును 
రాతి 8 గంటలకు అనంత పద్మనాభస్వామికి తులసీదళ సహ్నసార్చనలు జరుపబడును 
శ్రీ కేదాశేశ్వరాలయమున |పదోషపూజ జరువబడును శ్రీ మహావిష్ణువు కేదారేశ్వరుని 
సహ్మస కమలములచే పూజించి మహేశ్వరుని అన్నుగహమున సుదర్శన చక్రమును పొందెను. 
ఉదయము శివార్చన, |వదోష కాలమున విష్ణుమూ ర్రిని పూజించుట పౌరాణికాచారము. 


15. కార్తిక పౌర్షమి : 

కా ర్రీకస్నానము లొనర్చుట హైందవ సంపదాయము కా ర్రీకపౌర్గమి మహాపర్వ దినముగ 
పరిగణింవబడుచున్నది త్రెర్థికులు, కార్తీక పౌర్ణమి దినమున వేములవాడలోని ధర్మకుండమున స్నాన 
మాచరింతురు ర్యాతివరకు అభిషేకములు జరుగుచుండును అభిషేకముల తరువాత రాజేశ్వరస్వామి 
పూజాదికములు వై భవో పేతముగ నిర్వహింపబడును కార్తీక పౌర్ణమినా డుదయము ఉసిరిక కాయను 
శరీరమునకు రాసుకొని స్నానమొనర్చుట పుణ్య పదమని హిందువులు భావింతురు 


16. ధనుర్మాసోత్సవము : 

ధనుస్సం[కమణ రోజునుండి ఒక మాసము వరకు రాజరాజేశ్వర స్వామికి బాలభో గము 
నిర్వహి౦వబడును అధ్యయనోత్సవము కూడ జరుగును చేములవాడరోసి వేణుగోపాలస్వామి ఆలయ 
మునం దధ్యయనోత్సవ మతి వై భవముగా నిర్వహింపబడును 


17. వెకుంఠ ఏకాదశి : 

మార్గశిర శుద్ధ ఏకాదశి తిథియందు వైకుంర ఏకాదశి పర్వదినము జరుపబడును ఆనాడు 
వైకుంఠ ద్వారమును దర్శింతురు హరిహరుల శావలు మహాద్వారమువరకు తీసికొని వెళ్ళుదురు వేద 
పారాయణములు, కాస్త్రచర్చలు, గీతా జయంత్యుత్సవములీ వై కుంర ఏకాదశినాడు (ప్రారంభింపబడును 
వై కుంర ఏకాదశినాడే (శ్రీకృమ్ణుడు అర్జునునకు గీతోవదేశ మొనర్చినట్టు (ప్రజలు భావింతురు 


18. దత జయంతి : 

వతి యేడు మార్గశిర శుద్ధ పౌర్ణమినాడు దత జయంతిని జరుపుదురు ఆ రోజు దత 
జయంత్యుత్సపముతోపాటు, భజనలు, ఉపన్యాసములు, ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిశ చర్చా 
గోప్టులు, హరికథా కాలకేపములు నిర్వహింపబడును 


19. కాలభైరవాష్టమి : 

(వతి సంవత్సరము మార్గశిర బహుళ అష్టమీ తిథి కాలభై రవాష్టమిగా భావించి, కాలభైర 
వుని కర్చునలు చేయుదురు వేములవాడలోనున్న కాలభై రవుని కభిషేకములు, పూజాదికము లత్యంత 
భ కి (శద్ధలతో జరుపుదురు 


శి0. త్యాగరాజోత్సవములు : 
త్యాగరాజు స్మారకోత్సవములు, (వతి సంవత్సరము పుష్యబహుళ పంచమినుండి నవమి 
పరకు ఐదు రోజులు వైభవో పేతముగ నిర్యహింతురు. వివిధ [పాంతములందున్న సంగీత విద్వా౦సుల 


28 


నాహ్వానించి, గానక చేరీల నేర్చాటు చేయుదుదు వారివారి థక్రి సామర్థ్యములను, సంగీతకాస్త్ర పరిజ్ఞానము 
ననుసరించి దేవస్థానమువారు పారితోషికముల నందింతురు 


1. మహా శివర్మాతి : 

శివరాత్రి మహోత్సవములు వేములవాడ రాజరాజేశ్యరాలయమున మాఘ బహుళ చతుర్దశి 
నుండి ఫాల్గుణ శుద్ధ పాడ్యమివరకు మూడు టినము అతి వై భవముగ జరుగును ఈ మూడు దినములు 
శివరా తి జాతరగా పరిగణింపబడును కరీంనగర్‌ జిల్హాలోని [ప్రతి మండలము నుండి అసంఖ్యాక ముగ 
భక్తులు వచ్చి రాజెశ్వరస్వామి వారి కభిషేకములు చేసి జాతరలో పాల్గొందురు హైదరాబాదు, తదితర 
పట్టణముల నుండియు, తెలంగాణ మందలి ఇతర జిల్లాల నుండియు, బొంబాయి, షోలాపూర్‌, 
అహమదాబాదు నగరములందున్న తెలంగాణ [పాంతీయు లీ ఉత్సవములందు పాల్గొనుటకు వచ్చు 


చుందురు 


రాజరాజేశ గరస్వామి కొనాటి ఉషఃకాలము నుండీ అర్థ రా తివరకు అభిషేకములు నిశ 
హింపబడును వేల సంఖ్యలో భక్సు లేతెంచి ధర్మ కుండమున స్నానమాచరించి రాజేశ్‌ రుని కభిషేకము 
లొనర్చి, వేములవాడలోని అన్ని దేవాలయములను దర్శించి లింగోద్భవ కాలమందు ఆలయార్చకులు 
చేయు అభిషేకమును తిలకించి, భ క్రి భావమున మహాశివుని దర్శించి, జాగరణమొనర్చి మరునాటి 
పూజలను తిలకించి వేడుకలందు పాల్గొని తరించుచుందురు 


నిశి. హోళీపండుగ : 

ఫాల్గుణ వద్ధ పౌర్ణమి హోశళివండుగి డినము _ తెలంగాణమందంతట హోళీ పండుగను 
(శ్రద్ధాసక్తులతో నిర్వహింతురు ఇది వసంతోత్సవ దినము స్త్రీ పురుష బాలవృద్ధ వివక్షలేకుండ, వో 
కోత్సవమున పాల్గొందురు పిచికారీలతో రంగునీళ్ళు చల్చుకొందురు. కొందరు బుక్క, గులాలు, గంధప్ప 
పొడివంటి సుగంధ (ద్రవ్యము లౌకరిపై నొకరు చల్లుకొని మధ్యాహ్న సమయమున స్నానమాచరించి 


పండుగ జగ పుదురు 
హోళీ వండుగకు ముందుదినము రాత్రి కామదహన మొనరురు, బాలురు, ఒకరికన్న నొకరు 
ఉత్సాహవంతులై కాముని దహన |క్రియలో పాల్గొందురు 


శీలి, శివ పార్వతుల కల్యాణోత్సవము : 
వేములవాడలో జరుగు అన్ని ఉత్సవముల కన్న పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహో 
త్సవ మతి వైభవముగా నిర్వహించబడును వంచాహ్నిక విధానమున శివపార్వతుల కల్యాణోత్సవము 


తాన 
శధచిరటిలశంరుతుటటటుణి( 
వో న యట సంత ఒటురెస్తీ బానోతు 
న. బర అంజన య కిట elgg? రా. 





రాజేశ్యరాలయ వాహనశాల 





రాజేశ్వ రాలయము —“ హోౌముకుండము 
ఆ అయోద్యోగులు 


కరా ల 


జ ఈ 








పర్యతగిరి దర్శశాల 


! క 
=] 
a 
ప 
ta 


తిరుమల తిరుపతి దేవస్థానము వారి సతము 





రాజరాజేశ్వరస్వామి సంస్కృత పారణశాల 
కళాశాల బవనము 


CE ము. అ గోలి 
స్తే 
గా a నజ్మా ee 
అజ్ఞ జ్య We wag శ 
Ge ie : జ. నా 
షా య. | kz 
* ఇ న్‌ 
ope nae లా 5, 










అ కో 


రాజేశ్వరాలయ అర్చకులు 
శ్రీయుతులు నందగిరి శంకరయ్య 
శ్రీయుతులు మామిళ్ళపల్లి శ్రీరాములు, ఆలయసిబ్బంది 


29 


వతియేట ఫాల్గుణ మాస కృష్ణ వక్ష విదియనా డారంభమగును ఆనాటి ఉదయము నుండి 
తండోవతండములుగా వివిధ ప్రాంతముల నుండి భక్తులు కల్యాణోత్సవ వేడుకలందు పాల్గొనుటకు వచ్చు 
చుందురు కల్యాణోత్సవ దినము నాటికే దూర [ప్రాంత వాసులు వేములవాడకు వచ్చి ధర్మస్మతము 
లందు బస చేయుదురు 


సంగీత సాహిత్య సమావేశములు, వేద ఘోషలు, పురాణ (ప్రవచనములు, వాద్య విన్యాస 
ములు, హరికథా కొలకేపములు నయనానందకరముగ జరుగును ఉత్సవము జరిగినన్నాళ్ళు హరిహరులు 
దినమున కొక వాహనముపై ఊరేగుదురు కల్యాణోత్సవములు ముగియునాడు రాజేళ రస్యామి, ఆమ్మ 
వారు, ఇతర దేవతా మూర్తులు పదునొకండు పర్యాయములు (పదశ్షీణములు చేసి ఊరేగు ఆచారము 
వేములవాడలో నున్నది 


వేదవేదాంగములను, పురాణేతిహాస కావ్యాదులను, షడ్డర్శనములను తర గ్రామీమాంసాడి 
సమ స శాస్త్రములను కుజ్ణముగా తెలిసిన వండితులీ ఉత్సవములందు పాల్గోందురు. 


దేవస్థాన నిర్వాహకులీ ఉత్సవముల నతివై భవముగా నిర్యహింతురు కలియుగ కైలాసము 
వలె, దక్షిణ వారణాసివలె వేములవాడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవములందు కన్నుల 
ప౦డువుగ నుండును 


వేములవాడ చాకుక్యవంశ మంతరించిన పిదప సబ్బిసాయిర మండలముతోపాటు వేములవాడ, 
కల్యాణీ చాళుక్యుల అధికారములోనికి వచ్చినది కల్యాణీ చాళుక్య వంశమును నిర్మూలించి కాలచురి 
బిజ్జలుడు అధికారము చేపట్టిన పిదప, అనేక రాజకీయ పరిణామములు సంభవించినవి. బిజ్జలుడు 
చాళుక్య సామాజ్యమంతటికి చక్రవర్తి కావలెనని బలవంతులై న సామంత మాండలికులను తన సార్వ 
భౌమాధికారమునకు లోబడి యుండునట్లు వత్రిడి గావించెను 


కాకతి రుుదదేవు డతని నెదిరించి, బిజ్జలుని కనుకూలురై న పొలవాస మేడరాజును, ఏడె 
రాజును కందూరి ఫీమదేవ చోడాదుల నోడించి, స్యతం|త్ర కాకతీ రాజ్యమును స్థాపించెను. అప్పటి 
నుండి వేములవాడ కాకతి రాజన్యుల ఏలుబడిలోనికి వచ్చినది 


కాకతి రాజ్యము [క్రీ శ 1828 లో పతనమైనది ఢిల్లీ సుల్తానుల రాజ |ప్రతినిధు 
లోరుగల్లును పాలించిరి ముసునూరి |పోలయ, కావయ నాయకులు, రేచజ్ఞ సింగమనేడు, కొండవీటి 
అనవేమారెడ్డి (ప్రభృతులు తురుష్కుల పాలనమును తెలంగాణమునం దంతమొందించి ఓరుగల్లును 
ఫ్వాధీన పరచుకొనిరి 


£0 


ముసునూరి వంశీయుల పాలనము భీమవరము యుద్ధముతో నంతమెనది వేములవాడ, సవ్చీ 
సాయిర మండలము బహమనీ సుల్తానుల యేలుబడిలోనికి వచ్చినది బహమనీ వంశపు చివరి సుల్తాను 
మహమూద్దా కీ శ 1518లో దివంగతుడయ్యెను తెలంగాణ సూబేదారుగానున్న సుల్తాన్‌ 
కులీకుతుబుల్ములు,- స్యతం|త్రుడై అనేక మరత ములను జయించి కుతుబ్దాహీ వంశ క్రీర్రి ప్రతిష్టల 
నినుమడింవజేసెను అతడు, అతని సంతతివారు సమస్తాంధ Ses తమ యేలుబడిలోనికి 
దెచ్చుకొని పాలించిరి 


పరమత సహన కూన్యుడై న మొగలు చక్రవర్తి కౌరం?,దేబు, కపటోపాయమున (క్రీ శ 
1687 లో గొలకొండ నా|క్రమించెను, దక్కన్‌ సూబేదారు పరిధిలో తెలంగాణ మంతయు నుండెను, 
మొగలుల పాలనము తెలుగు దేశమున సుమారు ఏబది సంవత్సరములు సాగినది 


ఢిల్లీ నగరము రాజకీయ అనిశ్చిత స్థితికిలోనై యున్న కాలమున విదేశ దండయాతల 
నెదుర్కొన లేని సితియందు డిలీ పాలకు లుండుటవలన నిజాము ముల్ముల్కు ఆసఫా స్వంతుడై 
© 0 |. Can 
జొరంగాబాదు క్రే్యదముగా దక్కన్‌ [ప్రాంతము నేతను అతని వంశీయులు తెలంగాణమును మహా 
రాష్ట్ర మందలి క్‌ జిల్లాలను, కర్ణాటకమునకు చెందిన మూడు జిల్లాలను కలిపి హైదరాబాదు నగరము 
కేందముగా [క్రీశ 1948 వరకు పాలించిరి వేములవాడ వీరి వరిపాలనమం దుండెను. నిజాము 
ప్రభువులు వేములవాడ దేవాలయ వ్యవహారములందు జోక్యము కలిగించుకొనలేదు భక్తులకు 
కావలసిన సదుపాయములను సమకూర్చుటకు కృషి చేసినారు 


హైదరాబాదు రాష్ట్రముపై హోలీసు చర్య జరిగిన పిదవ వెములవాడ (పజావరిపాలన 
వ్యవస్థలోనికి వచ్చినది 


కీ శ 1952 లో వేములవాడ ఆగహారముపెగల ఆధికార మును (పభుత్యాదేశానుసారము 
జిల్లా కలెక్టరు వహించినాడు వేములవాడ రాజేశ్యరాల యము తదితర ఆలయముల నిర్వహణ క్రొక్ష 
పాలక మండలి యేర్చరుపబడినది 


ఆంధ పదేశ్‌ అవతరణానంతరము [కీ శ 1966లో వేములవాడ దేవాలయమున కొక 
చట్టబద్ధమైన (టెస్ట్‌ బోర్డు యేర్చ్పరువబడినది దేవాలయములకు చెందిన భూములు, వాటి ఆదాయ వ్యయ 
ములు చూచు బాధ్యత ఈ (పస్ట్‌ బోర్డ్‌ సభ్యులు వహించిరి 


భూమ్యాదాయము ఆలయముల నిర గహణమునకు చాలకి౦డెను, భకులు, (వజలు స్వామి 
వారి కర్చించు విరాళములు, కానుకలు, [ద్రవ్యము పూజాదిక ములు నిర్వహించుటకు తోడ్పడినవి. 


3] 


కాల్బ క్రమమున వేములవాడ రాజేశ్వర స్వామి ఆదాయ మధికమైనది దేవస్థానమువారు 
యా! తికుల సౌకర్యార్థ మనేక కార్యిములను చేపట్టి నిర్వహించినారు ధర్మశాలలు, కుటీరము లాధునిక 
వసతులు కలిగియిండునట్లు నిర్మించినారు వంటళాలలు, ఆంగళ్ళు, స్నానవాటికలు, తదితర వసతు 
లన్నియు యేర్పరచినారు 


వేములవాడలోని భీమేశ్యరాలయమున కభిముఖముగా నొక విశాల కల్యాణ మండప 
నిర్మాణము గావింపబడినది మంచినీటి వసతులు, రాకపోకల సౌకర్యములు, |పకాంత వాతావణము, 
ఆధ్యాత్మిక శక్తి వె దిక మతాచార వ్యవహారములు, తెలుగువారి సంస్కృతీ సభ్యతలు, పూర్వాచార 
ములు, నిత్యారాధనలు, నిత్యపూజలు, అదె ఇతమత సం|పదాయములకు నిలయమెన వేములవాడ మహో 
నేత్రము భకులపాలిటి కల్పతరువు రాజరాజేశ్వరస్వామి అభీప్సితార్థముల నెరవేర్చు మహిమాన్న్వి 
తుడు ఈ క్నేతము తెలంగాణ (వజలకే గాక యావద్భారత (పజల కారాధ్యమైనది 


వేములవాడ వట్టణమునంటి [పవహించు వాగు మధ్యలో గంగాదేవి కాలయము నిర్మింవ 
బడినది ఈ ఆలయములో నిత్యము పూజలు నిర్వహింపబడుచుండును ముఖ్యముగా గంగపుతులీ 
ఆలయమందు (పతిష్టింపబడిన గంగాదేవి వ్యిగహమును భ కిప్రవతులతో నర్చింతురు 


మల్హారము వాగున కానక ట్ట నిర్మించి కాలువలద్వారా సిటిని వేములవాడ గామమందున్న 
తటాకమును నింపుదురు కావున లక్షల సంఖ్యలో రాజేశ్వరస్వామిని సేవించుటకు వచ్చు యాత్రికులకు 
నీటి యెద్దడి లేదు 


వేములవాడ రాజేశ్యరాలయము సింహద్వారము శిథిలరూపమందుండ దేవస్థానమువా 
రపురూవమైన సింహద్వారమును నిర్మించినారు దీని గోపురము సమున్నతమైనది. అక్ష ఇతర 
నిర్మాణములు శిథిలావస్థలోనుండ పునర్నిర్మింవబడినవి 


తిరువతి తిరుమల దేవస్థానమువారు యాత్రికుల సౌకర్యార్థ మిచట గొవ్ప స్మత్రమును 
నిర్మించినారు వేములవాడ దేవాలయ నిర్వాహక మండలి, కార్యనిర్వహణాధికార్మి వారి సహచరులు 
/ రాజరాజేశ్వర క్నేత్రము నవర కైలాసముగా తీర్చిదిద్దుటలో అహరహము (శమించుచుందురు 


వేములవాడ దేవస్థాన వరిధిలో (శ్రౌత స్మార్రవిద్యా శిక్షణాకేంద్రమున్నది. ఇందుచిత 
శిక్షణ మొసంగబడును ఇచట నొక సంస్కృత పాఠశాల నడువబడుచున్న ది, ఉతమ విద్యార్థుల 
కుపకార వేతనములు, [వశంసావ[తము లివ్వబడుచున్న వి. 


క్రి2 


గీతా జయంతి సందర్భమును పురస్కరించుకొని వేములవాడ యందున్న విద్యా సంస్థలందు 
విద్యాభ్యాస మొనర్చు విద్యార్థులకు పరిరీక్షలను నిర్వహింతురు, ఇందు త్రీర్ణలైన వారి కువకార వేతన 
ములు, బహుమతులు, [వళశంసాపతము లివ్వబడును నేములవాడలోని ధర్మకుండముల నావరించి 
యున్న చెరువు కట్టపై సమతల (ప్రదేశమున గీతా భవనము నిర్మింపబడినది 


వేములవాడ దేవాలయ మాదాయమున ఆంధ్మపదేశమందున్న ఆలయములలో ఐదవ స్థాన 
మా|క్రమించి యున్నది ఈ దేవస్థానమువా రనేక ధర్మ సంసలక, ధర్మకార్యములకు ఆర్థిక సహాయ 
® ళ్‌ ళు 
మొనర్చుచున్నారు 


వర్షాకాలమందీ (పాంతమున కలరా వంటి వ్యాధులు వ్యాపింపకుండ తగిన చర్యలను 
దేవస్థానమువారు తీసుకొనుచుందురు (పభుత్వ ఆరోగ్య శాఖవారు రాజేశ్వరస్యామి ఉత్సవములం ద|వ 
మత్తులై పారిశుద్ధ్యమున కనక చర్యలను తీసుకొందురు. 


దేవాలయ నిర్వాహకులు వేములవాడలో నొక వైద్యశాలను నిర్వహించుచున్నారు వైద్య 
ఆరోగ్య పారికుద్ద్యముల బాధ్యత వహించచు ఈ వె దాల (ప్రజలకు, తె రికులక ఉచిత వె ద్యసేవల 
ఆ జ లి సళ్లు కలాం 
నందించుచుండును 


వేములవాడ దేవాలయ నిర్వాహకు లొక గోళాలను నిర్వహించుచున్నారు స్వామివారి 
అభి షేకములకు, దధిక్షీరముల నందించు వాధ్యత ఈ గోశాల వహించును. 


రాజేశ్వరస్వామి, తదితర దేవతల ఆర్బనలకు పుష్పములు సమకూర్చుట కాలయనిర్వాహకు 
లొక పూదొటను వేసినారు వలు రకములైన పూవులతో అనుదినము (తికాలము అందు రాజరాజ్వేర 
స్వామి నర్చించు ఆచార మిచట నున్నది. 


పూర్వము కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతములం దల్హకల్లోలములు, దౌర్జన్యములు సంభ 
వించినపుడు ఆయా పాంతములందున్న (ప్రజలు తమ ఆ స్తిపాసులను, పంట పౌలములను వదిలివేసి 
[1ప్రాణరక్షణార్థము వేములవాడ కేతెంచుచుండిరి దుష్ట శకులు వేములవాడ వచ్చుటక. వెరచుచుండెను 


వేములవాడ క్షత మందున్న రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వరస్వామి, తదితర దేవతలు 
విగహముల రూపమునను, లింగాకారిముగను ఉండి మహా మహిమాన్వితులై భక్తుల పాప వంక 
ములను [వతాళనము చేయునట్టి శ క్రీ కలవారని భావింవబడుచున్న ది 


88 


వేములవాడ భీ మేశ్వరస్వామి వర పుత్రునిగా భీమకవి (వసిద్ధుడు ఈ కవి వళ్ళ వాక్కు. 
కలవాడు భీమకవి [దాకారామ [పాంతమందున్న వేములవాడ నివాసి యని, అతడు [దాకారామ 
ఖీమేశనందనుడినని తెలపుకొనినాడని, ఘనుడన్‌ వేములవాడ చీచుకపి నని (వాక్కు చ్చినాడని మహా 
మహులె న పండిత పవకల అభి పాయము 


కొని వాసవముగ వేములవాడ భీమకవి సబ్బిసాశీశకే మండలమందున్న వేములవాడ 


వేములవాడ భీమకవి విరచిత క విజనాశయమవు ఛందో గంథము మల్టియ రేచనయను 
జైన వైళ్య పుంగవుడు రచించినట్లు స్మపసిద్ధ శాసన పరిశోధకులు డా పి. వి వరబహ్మ శాన్ర్రీగారి 
అభి పాయము 


రెండవ అరికేసరి మహారాజు ఆస్థానకవి పంపడు, పంపని సోదరుడు జిన వల్ణభు 
కుర్క్యాల గండ శీలా శాసనమును వేయించిన వాడు, జివవల్తభుని శాసనము కన్నడ సంస్కృృతాం ఛ 
భాషలలో నున్నది ఈ శాసనమున మూడు క0ద పదృములన్నవి మల్లియ రేచన, జినవల్టభుడు 
మంచి స్నేహితులు జినవల్లభుని పోత్సాహమున కవిజన్మాశయ [గ్రంధమును రేచన రచించినట్లు 
డా పర బహ్మళాన్త్రి గారభి పాయవడినారు తరువాతి కాలమున మల్లియ రెచన విరచిత కవిజనాశ 
యము వేములవాడ ఖీమువి పేర (పఖ్యాతీ గాంచినదని పలువురి ఆభ్మిపాయము 


కాని భవిష్య పురాణము, కవిజనాశ్రయ [గంథముల ననునంంచి భీమకవి జన్మ స్థలము వేముల 
వాడయే యనియు, భీమేశ్వరుడు వేములవాడ భీమేశ్యరుడే యనియు తెలియవచ్చుచున్నది [దాకారామ 
మునకు తొలి నామము డాకరేమి 


వేములవాడలోని ఖీ మేశ్వరాలయమునగల భీమేశ్వర లింగ మున్నతమైనది. వతి దినము 
ర్మాతి యందొక సర్ప రాజము వచ్చి భీమేశ్వర లింగమును చుట్టుకొని కొంత తడవుండి వేళ్ళుచుండు 
నని స్థానికుల కధనము, ఆదృష్ట జాతకుల కీ సర్పము కనిపించునని యందురు 


భీమేశ్వరస్వామి మహిమను తెలియబెయి భీమకవి గాథ [ప్రచారమందున్నది వేములవాడ 
యందున్న వారికి, చుటు [వక్కలనున్న |గ్రామీణులకీ భీమకవి గాథ తెలియును 
ట 


వేములవాడ పట్టణమం దొక విప వనిత యుండెడిద్‌ ఆమె వితంతువు బాల్యమందే భర 

ట్‌ ఎని 

రిజించుట వలన తన దురదృష్టమును తలపోయుచు భీమేశ్వరస్పామి నతి భక్తి ఫవత్తులతో 
ర్చించేడిది భ_క్రి పారవశ్యమున శివ గీతికిల నాలాపించెడీది భ కిలో తన్మయత్వమును చెందెడిది. 


బ్ర 


oA 


క 


£4 


ఓక పర్యాయ మామె తన్మయురాలై సృహ కోల్పోఎు “మయమున భీమేశ్వరస్వామి 
సుందరరూప మామెకు సాక్షాత్కరించెను ఆ వివ వితంతువు స్వామిని చూసి ౨నందవరవళయెై 
తనకొక పుత్రుని (పసాదించుమని పరమేశ్వరు నర్థించెను భీమేశ్వర సామి అట్టి యగినని దీవించి 
అదృశ్యుడయ్యెను 


భీమేశ్వర స్వామి కటాక్షమున ఆ విప్ర వితంతువు గర్భము ధరంది నవమా ములు మోసి, 
ఒక మగ బిడ్డకు జన్మ నిచ్చినడి వేములవాడ యందున్న విప కుటుంబముల. వారు వై దిరావార 
సంపన్నులు వారు వితంతు, బిడ్డను కనినందులకు విచారము వ్య క్రపిర వ ఆ, ,హోవీశులై వితంతు 
కట.౦బమును |బాహ్మణ సంఘమునుండి వెలివేసిరి ఐనను దైవానుగహ జనితుడగు బాలుని ఆమె 
ఆల్హారముద్దుగ పెంచి పెద్ద జేసినది భీమేశ్వరస్వామి పేర నా బాలుడు భీమన యనబడినాడు. 


ఫీమన పెద్దవాడై తోటి బాలురతో నాటలాడుచు (ప్రొద్దుపుచ్చుచుండెను షిప్ర వాలరులు. 
ఫీమనను చులకనచేసి మాట్టాడుచు౦డిరి ఒక పర్యాయము వారు భీమనను నీ త౦్మడ్రి యెవరని (వల్నిం 
చిరి భీమన తల వంచుకొని మాటాడకుండెను విపబాలురతని నవహేశనము చేసిరి భీమన 
వ్యాకుల చితుడై అవమాన భారమును భరింవలేక తల్టి చెంతశేగి “తన తండ్రి ఎవరో తెలువమని” 
నిర్భంధించెను భీమన తల్లి సమాధాన మివ్యజాలక, కొంత తడవాగి వ తండి భీ మేశ్వరస్వా౯” 
యని తెలిపెను 


భీమన భీమేశ్వర స్వామిని భక్తితో అర్చించి ప్రార్థించెను తనకు జరగిన అవమానమును 
దీనుడై విన్నవించెను భీమేశ్వరస్వామి భీమన మనోవేదనను గమనించి అతనికి వళ్య వాక్కు 
ననుుగహించెను 


అప్పటినుండి సీ తండి ఎవరని అడిగినవారికి భీమేశ్యరుడని భీమన సమాధాన మిచ్చు 
చుండెను, 


ఒక వర్యాయము వేములవాడలో చాతుర్మాస్య సమారాధన జరిగినది (గామమందలి వివ 
కుటుంబములవారందరు ఆహ్వానింపబడినారు భీమన కుటుంబము వెలివేయబడినది కావున వారి 
నా సమారాధన కాహ్వానింవలేదు 


భీమన సమారాధన స్థలమున కేగి వెలుపల నిలిచియుండెను అతని వెవ్యరును భోజనము 
నకు రమ్మని అహ్వానింపలేదు. వచ్చిపోవు (బాహ్మణులు భీమన నీసడించుకొనుచుండిరి వడ్డనలు 
పూరి మైనవి. ఫీమన అవమానమును సహింపక కోపోద్రిక్తుడై (బాహ్మణుల ఛాందస భావములకు, 


లిర్‌ 


మూఢాచారములకు విచారించి, అన్నమంత సున్నము కావలె, అప్పాలన్ని కప్పలు కావలెనని ఎలుగెతి 
అరచెను వశ్యవాక్కుగల భీమన నోటివెంట ఈ మాటలు వెలువడిన వెంటనే వడ్డించిన వి సళ్ళలోని 
అన్నము సున్నముగ ఏ, అప్పాలు కప్పలుగను మారెను కప్పలు బెకబెక మనుచు అటునిటు గంతులు 
వేయచుండెను  విస్తళ్ళముందు కూర్చుని భోజనమున కువకమించిన విప్రులు [మాన్సడి అటు నిటు 
చూచుచు, లేచి భోజనకాలను వీడి వెలుపలికి వచ్చిరి 


భీమన వాక్ఫలితమీ అనర్థమునకు కారణమని భావించి విపులు అతనిని సగౌరముగా 
ఆహ్వానించి, "మాకు కనువిప్పైనది మా అపరాధము మన్నింపుము మీ కుటుంబమును మేము వెలివేసి 
యుంటిమి మేము వెలి నుపసంహరించుకొనుచున్నాము” అని చెంపలు వేసికొని క్షమాపణము 
చెప్పిరి 


కొందరు [బాహ్మణులు భీమన గృహమున కేగి ఆతని తల్లిని *తాము గావించిన తప్పిదమును 
మన్నించమని” ప్రార్థించి సమారాధన కాహ్వానించిరి 


విప్రుల విన్న ప మాలకించి భీమన “సున్నమంత అన్నము కావలె, కప్పలన్ని అప్పాలు 
కావలె”నని పలికెను భీమెళ్వర వర [వసాదియగు భీమన వాక్కు వెలువడినంతనే యధావిధి సున్నము 
అన్నముగను, కప్పలు అప్పాలుగను మారిపోయెను నాటి నుండి వేములవాడలోని వ్మిప కుటుంబముల 
వారు ఖీమనను వళ్య వాక్కుకల వానిగను, మహాకవిగను కీ ర్రించి గొరవించిరి 


సహజకవియు, వళ్యవాక్కుగలవాడుగను, (పజా కవిగను, అవ కవిగను, శావమునిచ్చి 
ఉపసంహరించు. శక్తిగల మహిమాన్వితుడుగను వేములవాడ భీమ కవి దేశ సంచార మొనర్చుచు 
అనేక రాజ్యములను దర్శించెను తనను గౌరవించి సన్మానించిన రాజులకు శుభములు కలుగున టాశీర్వ 
దించి, అగౌరవ పరచిన నృపులను శపులను గావించుచు, సర్వాం ధ్ర భూభాగములను ముఖ్యముగా 
వేంగీ మండలమును, త్రికళింగములను, వివిధ (పదేశములను చేరెను అనేక పుణ్య క్నేత్రములను 
దర్శించెను (దాక్షారామ ఖీమేళశ్వరు నర్చించెను 


వేములవాడ భీమకవి దేశసంచార మొనర్చు కాలమున, వేములవాడలో జైన మతానుయాయుల 
సంఖ్య యినుమడించెను చాళుక్య [పభువులు జై నమతానుయాయు లగుటవలన జెనమతము రాజమత 
ముగా పరిధఎల్లెను జె నమునులు, తీర్థంకరుల కాలయములను నిర్మించి [ప్రభువుల మన్ననలను పొంది, 
జిన భవనములకు, జినాలయములకు అఆ్మగహారములను సమకూర్చుకొనిరి వేములవాడ రాజ్యము జైన 
మతానుయాయులమయమయ్యెను భీమకవి వేములవాడస్టీ తిగతులను,జై నమత విజృంభణమును తెలిసికొని 


లీక 


తీరాంధమందే స్థింనివాస మేర్చరుచుకొనెను వేములవాడ భీమేశ్వరస్వాం. మావోత్మ్యమును అలుపు 
నిట్టి గాథ లనేకము వవారదుండున్న వి చాణిత్రకముగా నీ గాథలను విశ్వసించుట ర వకాశములేదు 


వేములవాడలో నెలకొనీయన్న రాజరాజేశ్వరస్వామి భక్రజన పొలకుడ కోరిన కోరికల 
నిచ్చు కరుణామయుడు రాజెళ్వ రసా గమ్‌ మాహాత్మ్యమును తెలుసు గాథలు జౌ బాహుళ్యమున 
డుకలో నున్నవి భార తావని య తీ. రాజేశ్వర మష్మేతము సిద్ధి గాంచినడి 


ఘూర్జర దేశమందున్న మహరాజ్‌ అను |బహ్మచారి వాల్యమునుండియే భ క్రితితం మలవరచు 
కొనియుండెను అతడు ఐహిక సుఖముల నాకాంక్షింపక ఆధ్యాత్మిక చింత్రనావరుడై తపో దీక్ష 
సాగించుట కనేక (పదేశములను వెదకెను డై ద“మందున్న అనేక ష పుణ్య స్థలములను చూచుచు వేముల 
వాడ కేతెంచెను అతడు వేములవాడలోనున్న కాలమునం దొకనాటి రాతి రాజేశ్వరస్వామి స స్యప్నమున 
సాఇుత్కరించి శివ పంచాక్షరి మం|త్రోపదేశ మొనర్చెను |బహ్మశారి ఎ మహరాజ్‌ సిద్దుడె వాక్ళుద్ధి 
కలిగి త్రి కాలవేదియె కోరిన కోరికలను పొందు స్థితికి చేరెను వేల సంఖ్యలో భక్తులు రాజేశ్వరుని 
దర్శించి పూజాదికములు నిర్వహించిన పిదప మహరాజ్‌ సన్నిధి కేగి ఆయన ఆశీర్వాదములు పొందు 
చుండిరి 


సిద్దుడెయన్నను మహరాజ్‌ లోక కల్యా ణార్థ మనేక సంతర్పణలు చేస్పెడివాడు వేములవాడ 
యందున్న వైశ్య (వముఖులు (వతియేడు ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు మహాలక్ష్మీ ఆలయమునకు వచ్చి 
అమ్మవారి క ర్పనలుచేసి వందల కొలది థకులకు, దీనులకు, అనాధులకు, యావకులకు అన్నదానము 
చేయుచుందురు ఈ ఆచారము నేటికిని పాటింపబడుచున్నది ఘూర్జర [బహ్మచారి మహారాజ్‌ జ్ఞాపకార్థ 
మట్టి సంతర్పణలు చేయుచుందురు, 


పూనా, గణగపూర్‌ మహారాజ్‌లు, సీతారామ చంద్రయోగి వంటి మహనీయు. అనేకులు 
వేములవాడ రాజరాబేశ రసామి నారాధించి తరించినారు రాజరాజేశ్వరస్వామి నారాధించినవారికి, భ కి 
[ప్రవత్తులతో పూజించిన వారికి కాపా తార్థములు సమకూరును 


తెలంగాణమందు వేములవాడ రాజరాజేశ్వర క్నేత్ర మతి పవ్మితమైనదిగను, మహిమాన్విత 
మైనదిగను, భావింవబడుచున్న ది అచటి ధర్మకుండ తోయము అతి పవ్మితమైనవి గంగా జలముతో 
సమానమైనవి దక్షిణ వారణాసీగా కీ రింపబడుచున్న వేములవాడ నేత్రము అవర కేలాస మని 
భాఏంపవచ్చును 


భవిష్యోత్త ర పురాణవుందలి రా జేశ్వర వే తమాహత్య్య 
అర్చన శ్లోకములు 


చం[దావతంస మభిలాండ పతిం దయాలుం 
భస్మోంగరాగ మసుమాయుధహారి నెతమ్‌ | 


నాగేం|దహార నగరాజ సుతా సమేతం 
ధ్యాయామి చిన్మయ మహం హృది రాజ లింగమ్‌॥ 


అద్యా తిడింగ్లల జటాభరణం కృపాలుం 
నాగేంద్ర చర్మకృత వాస సమబ్దపాణిమ్‌। 
కర్పూర గౌరమభిరామ వృషాధి రూఢం 
(శ్రీ పార్వతీ రాజరాజేశ్వర దేవతాభ్యాం॥ = 


పూర్ణ [వభేమహతి చిత్ర విచితరూపే 
వ[జాది రత్న ఖచితే పుట హేమ యు కే! 
రాజేశ్వరం గిరిసుతా సహితం సుఖేఒస్మిన్‌ 
సింహాసనేఒమరవిభుం సుని వేశయామి॥ 


కర్పూర కుంకుమ సముజ్ఞ్వల గాంగతోయెః 
పాద్యం మహేశ పదయో సవ కల్పయామి! 
ఆంగీకురు |పమథనాథ మనోభిరామ 

రాజేశ్వరీ హృదయ బాంధవ పాహిమాంత్యమ్‌॥ 


దుష్టాత్మ భీమతర దానవశైల వజై 

కల్ప దు పల్పవ సమానకరాబ్ద యుగ్మే 

అర్హ్యం దదామి వరదాయక తేగ్భహాణ 
ఖు 

భాగీరథీష్ట సలిలైర్భవ రాజలింగ 


85 


యద్వీక్షణి నపులకాంచిత సర్వగా (తీ 
పుల్హార వింద నయనా నగరాజపు తీ! 
విద్యావిలాసభవనాయత భాగ్యదాతః 

స స్వం గృహాణజల మాచమనాయ శంభో॥ 


ఏలా లవంగ కణి కాలవ గంధికోయ 
మానీత ముత్సలం దలాంకిశ రత్న కుంభైె 8 
స్నానాయ గాంగమభిగృహ్యచ రాజలింగ 
మాంపాహి పాహి వభదై: కరుణాకటా మైః॥ 


మాణిక్య కాంచన విచిత్రిత మౌ కక్రికార్హ 
ముద్యత్చభాకర సహ్మస రుచి (వచారం 
వస్త్రంహితే భగవతేఒద్య దదామి భక్యా 
శ్రీ రాజలింగ శివ ధారయ సా! దిజత్వం॥ 


యజ్ఞోపవీత మరవింద దలాయతాక్ష 
శుభం వినిర్మిత మిదం చఘ నో తరీయం 
సుస్వీకురు 1పణవ వత్తిం వృతం శుభాంగం 
దివ్యం [తయీమయ జగన్మయ రాజలింగ॥ 


అర్థందు ఖండరుచిరే శివతే లలాటే 

శ్రీ చందనేన రచితం తిలకం గృహాణ 
కాశ్మీర సార కలితం విలసతి) పుర్యడం 
శ్రీ రాజలింగ కరుణాకర డీనబంధో॥ 


అతోభితాత్మ విభవాయ శుభాక్షతాంసే 
దజాధ్యరావ కరణాయ సుచర్మభాసే 
దతాన్వి భో౬ఒమరపతేసు మనోభికామా 
నంగీకురు [తిజగధీశ్వర రాజలింగ॥ 


89 


నానావిధాని కుసుమానిమయా హృతాని 
కలార పద్మకర కీగ్ర సుమాల్యకాఏి! 

Cony 

శర్వారయామి భగవం స్త ఉమా సహాయ 
సద్యః [(పసీదవరదో భవ రాజలింగ॥ 


సౌగంధి పుష్ప మకరంద భవం మనోజ్ఞం 
ధూపం గృహాణ హరనిలగల స్మరారే! 
శంభో మహేశ శశిశేఖర శూలపాణే 

శ్రీ రాజలింగ మమదేహి సుమంగలాని 


జ్యోతిర్మయం వరమ పావన గోభృతార్ద్ర 
వ రిద్వయేన తమ సామపహారశోభం 
దీపం సుకల్పితకలం సువిలోకయాకు 
రాజేశ దీన శరణాగత వత్సలత్వం॥ 


దివ్యంచపాయస యుతం వరశాఖసూప 
చోష్యాది యోగరుచిరం పరమాన్న మాజ్యం! 
నై వేద్య మంబుజభవాది సురేందవంద్య 
పాదారవింద భవతె విని వేదయామి॥ 


(పకాలయామి విమలై స్పలిలై స్సురేశ 
హసారవిందయుగలం తవ రాజలింగ 
సాంబ [వ్రసన్నరజనీకర బింబభాను 
కంబు |పభె శ్చ ఘనసారల వైన సాలలు 


కర్పూర పూగవల మౌ క్తికి చూర్ణయు క్రం 
వీలాపరీమలయుతం ఘనసార సారమ్‌! 
తాంబూల మీశ్వర లవంగ మి|శ్రితంతే 
శ్రీరాజలింగ రుచిరం పరికల్పయామి॥ 


40 


ఒంకార వావ్యసకలాగమ వేద్య దవ 
(బహ్మాది నంస్తుత వదాబ్ద గృహాణశంభో 
యోగీశ్యరై ససహసుమ౦్యత విదాం వరేణై$ః 
శ్రీ రాజలింగ కుసుమాంజలి మర్పయామి॥ 


నిత్యం నమో౭౬స్తు మహతే శశిశేఖరాయ 
శంభోశివేతి మనసా వచసా కియాిః। 
ధ్యాయామిమాం వృషభవాహన పాహి కంభో 
శ్రీరాజలింగ వరదోభవ సుుపసన్నః॥ 


(బహ్మాదయస్సురవరాస్సతతం నమంతి 
ధ్యాయంతియం భువనపాలక మ[వమేయమ్‌ 
యోగీశ్వరాస్తురవరం ర రుణాలవాఖం 


ధ్యాయామితం (భువన సావాసం సచ్చరిత్రమ్‌!, 


వేములవాడ చాళుక్యులు 


ఆంధదేశమున తెలంగాణ ప్రాంతమున సపాదలక్ష దేశమును పాలించిన రాజవంశీయులు 
వేములవాడ చాసక్యలు వీరు బోధన్‌, గంగాధర, వేములవాడ పట్టణములను రాజధానులుగ పాలించి 
యుండిరి రాష్ట్ర కూట చక్రవర్తుల సామంతులుగను, బంధువులుగను వీరు వ్రసిద్ధి గాంచిరి ఈ రాజ 
వంశీయులు కొంతకాలము స్వతంతులుగా పాలించిరి 


వేములవాడ చాళుక్యులు జెన, శైవ మతములకు ఆదరించి జై నతీర్ధంక రులను, శి వాచార్యు 
లను గౌొరవింది పోషించిరి వీరు జె నబసదులకు, జై నదేవాలయములకు, మరములకు, శివాలయములకు, 
కవులకు, పండితులకు వేదవిదులై న వ్మిపులకు అ(గహారముల నొసంగి తమ కీర్తిని కాశ్వ్యతముగ 
నుండునట్టొనర్చినారు 


వేములవాడ చాళుక్యుల పాలనా కాలము కన్నడ భాషకు స్వర్ణయుగము వంటిది ఈ వంశ 
మున గొప్ప వీరుడును, అరివీర భయంకరుడును, యుద్ద విద్యా విళారదుడును నగు రెండవ అరికేసరి 
పంప మహాకవిని గౌరవించి ఆదరించి అ్యగహారము లొసంగి, అతనిచే వ్మికమార్దన విజయ మహా 
కావ్యమును _వాయించెను 


ఈ వంశీయులు క్రీశ 7వ శతాబ్ది ఉ త్తరార్థము నుండి, పదునొకండవ శతాబ్ది పూర్వార్థము 
వరకు తెలంగాణ మందలి నిజామాబాదు, కరీంనగరము, ఆదిలాబాదు జిల్లాల [ప్రాంతములను రాష్ట్ర 
కూట రాజుల సొమంతులుగ పాఠించిరి వీరి పరిపాలనము [కీ శ 641 నుండి క్రీ శ 1052 వరకు 
సొగినది 


రాష్ట్రకూట రాజ్యావిర్భావముతో వీర్రి అభ్యుదయ పరంపర [పారంభమై, కల్యాణీ చాశుక్య 
రాజ్యస్థాపనముతో అంతమైనది వేములవాడ చానక్యులు సుమారు ౨25 సంవత్సరము లవిచ్చిన్న ముగా 
ఆంధ్రదేశమున సపాదలక్ష భూభాగము నేలుటవలన ఈ వంశీయుల చరిత్ర ఆంధ్రదేశ చర్మితలో 
[ప్రముఖ స్థాన మా క్ర మించినది 


వేములవాడ పూర్యము లేంబులవాడ యనబడినది శాసనములందు లేంబులవాడ శ బ్దము 
[(వయోగింపబడినది రాష్ట్రకూట రాజ్య మాపదలోనున్న సమయమున వేములవాడ బాశుక్యుల (పతిభా 
విశేషములచే నా రాజ్యము నావదల నుండి యుద్ధరింపబడి నది రాష్ట్రకూట రాజన్యు లొనర్చిన అనేక 


42 


సం[గ్రామములందు ఈ రాజన్యులు పాల్గొని విజయములు సాధించినారు గొప్ప ఎలవంతులగుటవలన 
రాష్ట్రకూట చక్రవర్తులు వేములవాడ లావక్య రాజులతో సంబంధ బాంధవ్యము లేర్పరచుకొనినారు 
వై వాహిక బంధములవలన ఈ రెండు రాజవంశము లన్యోన్యముగ నుండి ఆనాటి దక్షిణావథ 
రాజకీయములందు |పధాన ప్యాత వహించినవి 


వేములవాడ చాళుక్యుల చరిత్ర రచనకు శాసనములు, సాహిత్య (గ్రంథములు, శిల్పము, 
దేవాలయములు, మరములు, స్మతములు,కట్టడ ములు, ని ర్మాణములు, నాణెములు ముఖ్యమైన ఆధారములు 


శాసనములు: 


వేములవాడ చాపక్యులకు సంబంధించిన రెండు త్యామ శాసనములు, 6 శిలాశాసనము 
లివ్పటివరకు లభించినవి 


తామ కాసనములు 
1 మొదటి అరికేసరి కొల్టివర శ్యామ శాసనము 
9 మూడవ అరికేసరి పర్భిణి తామ శాసనము 


శిలా శాసనములు 
1 కురవగట్టు శాసనము 
2 రెండవ అరికేసరి కరీంనగర్‌ శాసనము. 
కీ రెంంవ అరికేసరి వేములవాడ కిలాశాసనము 
4 జినవలభుని కుర్కా్యాల శాసనము 
చు 
ర్‌ [క్రీశ 946 నాటి కరీంనగర్‌ కాసనము 
6 రెండవ అరికేసరి క్రీ శ 941 నాటి చెన్నూరు శిలా శాసనము 


వేములవాడ చాళుక్య వంశమునకు మూలపురుషుడు సత్యాశయ రణవ్నిక్రముడు, అతని 
కుమారుడు పృర్ధీవతి మనుమడు మహారాజు 


మహారాజు కుమారుడు రాజాదిత్యుడు రాజాదిత్యుని కుమారుడు వినయాదిత్య యుద్ధమల్లుడు 
చరిత్ర (వసిద్ధి గన్న వాడు యుద్ధములుని కిరువురు తనయులు అందు జ్యేష్టుడు మొదటి అరికేసరి 
కొల్టిపర తామ శాసనము నొసంగిన వాడు రెండవ తనయుడు బీరగృహుడు మహబూబునగర్‌ 
మండలము నాగర్‌ కర్నూలు డివిజన్‌లోని కరువగట్టు శిలాశాసనమును [పకటించినవాడు. 


48 


రాష్ట్రకూట, కాకతీయ, చాళుక క రాజవంశీయులకు సంబంధించిన కాసనములందు వేముల 
వాడ చాళుక్యుల సమాచారమున్నది ఈ వంశీయులు వేయించిన శాసనములు, అన్య రాజ వంశీయల 
శాసనములు వీరి చరిత రచనలో తోడ్పడుచున్న వి 


సాహిత్యము = (గంథములు : 


వేములవాడ చాళుక్య రాజులు సాహిత్య ఫ్రోషకులు కన్నడ భాష వీరి కాలమున అభివృద్ధి 


చెందినది అనేక శాసనములు కన్నడ భాషలో వేయింపబడినవి, కన్నడ పద్య కవితలో మహా (గంథ 
ములు, కావ్యములు వెలసినవి 


పంప మహాకవి, అతని సోదరుడు జినవల్దభుడు, జినవల్హభుని సహచరుడు మల్లియ రేచన, 
సోమదేవసూరివంటి మహా కవులు, వేములవాడ చాళుక్యులు పొలించిన కాలమందుండిరి జీనవల్లభుడు 
వేయించిన కుర్కా్యాల శిలాశాసనము మూడు భాషలలోనున్న ది తొలి తెలుగు కంద పద్యములం దున్నవి 
ఈ శాసనము సంస్కృతాంధ్ర కర్ణాటక భాషలలో వేయింపబడినది 


పంప మహాకవి వ్మికమార్జున విజయము, సోమదేవసూరి యళ స్తిలక చంపువు లేక యశోధర 
కీరిత తదితర [గ్రంథములు వేములవాడ చాపక్యుల చర్మిత రచనలో తోడ్పడుచున్నవి 


ఈ [గ్రంథములు జైనమత సంబంధమైనవై నను ఇందు వేములవాడ చాళుక్యుల కాలమునాటి 
మత, రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా విషయములను వెల్పడించుచున్న వి ఈ (గంథములే గాక 
వేములవాడ చాళుక్యులు వేయించిన తామ, శిలాశాసనములు, అన్య రాజ వంశీయుల రాజ్యములందు 
రచింపబడిన [గంధములు వీరి చరిత్ర రచనకు తోడ్పడుచున్నవి 


శిల్పము: 
వేములవాడ చాళుక్యుల కాలమున అనేక దేవాలయములు వెలిసినవి జైనమరములు, 


జై నతీర్ధంకరుల విగ్రహములు, జైనదేవాలయములు ఆనాటి శిల్చకళాభివృద్ధిని తెలిసికొనుటలో తోడ్ప 
డును చాఫక్య, రాష్ట్రకూట శిల్పరీతులున్న అనేక దేవాలయములు వీరి కాలమున నిర్మింపబడినవి 


బోధన్‌, వేములవాడ, చెన్నూరు, రేపాక, తదితర (ప్రాంతములందున్న దేవాలయముల 
శిల్పము, జైన, శెవ మతములకు సంబంధించిన అపురూవ విగ్రహములు, ఆలయ నిర్మాణరీతులు, 
ఆలయ కుడ్యములపై వెలసిన గాథా శిల్పములు, చ్మితములు వేములవాడ చాళుక్యుల నాటి శిల్ప 
కళా భివృద్దిని తెలిసికొనుటలో తోడ్పడును 


44 


దేవాలయములు : 

వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని బోధన్‌ నగరము ఈ నగర మతి పావీనతమ 
మెనది అళ్మక రాష్ట్రమునకు పోదననగరము రాజధానిగా వర్ధిల్లి యుండెను కాతవాహన సామా 
జ్యము నెలకొల్పబడుటకు పూర్వము బోధన్‌ నగరము గణతంత్ర రాజ్యముగా నుండెను 


బోధన్‌ నగరమందున్న జైన దేవాలయము లపురూపశిల్ప సౌందర్య విరాజితములు జైన 
తీర్గంకరుల ఎత్తెన వ్మిగహము లతి మనోహరములు బోధన్‌ దుర్గము శీధిలమైనది దుర్గ [ప్రాకార 
కుడ్యములు మాత్రము శిధిల రూపమున కనిపించుచున్న వి ఈ కోటలో నాలుగు జైన శాసనములు 
లభించినవి. 


వేములవాత బాశుక్య వంశపు తొలి రాజులు జైన మతానుయాయులు వోధన్‌ నగరమున 
జైనతీర్ణంకరుల వ్యిగము లనేకముగ నుండెను ఆందొక విగ్రహము 56 కన్న ఎతైనది ఆ 
విగ్రహము విరిగిపోయినది దాని మొండె మెన్ని |వక్క-లై నదో తెలియదు కాని జైన రిర్థంకరుని 
విగహము శిరస్సు మాాతము బోధన్‌లోని రహదారి బంగళా ఆవరణములో వడియున్నది ఈ 


విగహము నాదర్శముగా గొని కర్ణాటక రాష్ట్రమందలి |శావణ బెళగొళలోని వ్మిగహము రూపొందింప 
బడినదని యందురు 


వేములవాడటో జైన దేవాలయములు నిర్మింవబడినవి. అవి నేడు శివాలయముల రూపమున 


దర్శన మిచ్చుచున్న వి, జెనమతము శ్షీణించి రాజాదరణము కోల్పోయిన పిదవ ఇచటి జినాలయములు 
శివాలయములుగ మార్చబడినవి 


కరీంనగర్‌ జిల్హాలోని గంగాధర (గ్రామము, జినవల్లభుని కుర్క్యాల శాసనము చెక్కబడిన 
బొమ్మలమ్మ గుట్టకు చేరువలో నున్నది ఇది పూర్వము వేములవాడ చాళుక్యుల రాజధానిగా నున్న 
నగరము ఇచట అనేక జైన వ్మిగహములు, దేవాలయ శిథిల చిహ్నములు కనుగొనబడినవి 


వేములవాడలోని రాజరాజేశ్వర, భీమేశ్వర, బద్దెగేశ్వర, నక రేశ్వరాలయములు, బొధన్‌లోని 
శివాలయములు, దేవల్‌ మసీదు ఆనాటి శైవమత వ్యాప్తిని తెలుపును 


మరములు . న తములు : 


వేములవాడ చాళుక్యులు జై నమకానుయాయులు. వారి ఆస్థానము నలంకరించిన వంప మహా 

కవి, ఆతని సోదరుడు జీనవల్టభుడు జైన మతావలంబులు. జెన మునులకు, జె నమత విద్యారులకు, జెన 
= ని థి కంల 

మతానుయాయులకు, తై ర్థికులకు జినవల్టభుడు గంగాధర, కుర్కాగ్థల (పాంతమునందనేక బసతులను 


45 


'స్మృతములను, విద్యాలయములను నిర్మించెను అచట నొక బృహ త్రటాకమును, అనేక జినాలయ 
ములను నిర్మించి, సత్రములందును, జైన బసతులందును, సమ సమెన పసతులను కల్పించెను 


బోధన్‌ నగరమం దనేక మరములు, సత్రములు జినాలయములు ఆ కాలమున నిర్మింప 
బడిన ట్రచటనున్న శిథిలములవలన తెలియుచున్నది ఈ మరములు స్మతములు, జినాలయములు వేముల 
వాడ చాళుక్యుల (పజాహిత కార్యముల నెరుంగుటటో తోడ్పడుచున్నవి 


కట్టడములు = నిర్మాణములు : 

రాష్ట్రకూట రాజ వంశీయుల సామంతులై న వేములవాడ చాళుక్యులు జోధన్‌లో నిర్మించిన 
కోట, అంతఃపురములు, రాజ భవనములు శిథిల రూవమున కనిపించుచున్న వి, జీనవల్లభుడు నిర్మించిన 
మరములు, జై నబసదులు, తటాకముల శిథిలములు కుర్కా్యాల బొమ్మలమ్మ గుట్ట, (ప్రాంతమున గంగాధర 
[గ్రామమున కనిపించుచున్న వి వేములవాడ, తదితర (పాంతములందున్న శిథలములు, శిథిలాలయములు, 
నేటికిని నిలిచియున్న తటాకములు వెములజాడ చాతక్యుల నాటి నిర్మాణ కౌళలమును వెల్టడించు 
చున్నవి 


నాణెములు : 

వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కూట రాజుల సామంతులు వీరి రాజ్యమున బాదామీచాళుక్య, 
రాష్ట్ర కూట రాజవంశీయుల నాణెములు వాడుకలో నుండెను. తెలంగాణమంతట బాదామీ, రాష్ట్రకూట 
రాజులు [వకటించిన నాణెములు చలామణిలో నుండెను 


నాణిములు రాజుల పేళ్ళను, కాలమును, రాజ్య ఆర్థిక స్థితిని సూచించును మహబూబునగరము 
జిల్హా, నాగర కందనోలు, తాలూకాలోని కురువగట్టు శాసన మచటి శిథిలాలయ శిలాఫలకముపె చెక్క. 
బడియున్న ది. రాష్ట్రకూట కలివల్లభుని తనయుడు గోవింద వల్లభుడు. అతని మి[తుడు, వేములవాడ 
చాళుక్య వినయాదిత్య యుద్ధమల్లుని ద్వితీయ పుతుడగు బీరగృహుడు. బీరగృహుని వీరకృత్యము లీ 
కురువగట్టు కాసనమం దభివర్షింవబడినవి 


రాష్ట్ర కూట నిరుపమ ధృవరాజుకు కలివల్టభుడను బీరుదమున్నది ఇతడు రాష్ట్ర కూట, 
స్మ్నామాజ్యమును [కీ శ 780 _ 798 వరకు పాలించియుండెను 


రాష్ట్ర కూట వంశమునకు వేములవాడ చాళుక్య వంశ ముతోో సన్నిహిత సంబంధము 
లుండెను వైవాహిక సంబంధముల నీ రెండు రాజవంశములవా రేర ఎరచుకొనుటయేగాక రాజులు 
యువమహారాజులు స్నేహితులుగా నుండిరి 


486 


వేములవాడ చాళుక్య వంశము 
(క్రీ. శ. 641 క్రి ఈ 1052) 


సత్యాశయ రణవిక్రముడు 
(క్రీశ. 641 _ 660) 


వృథ్వీపతి (660-695) 
మహారాజు (895.795) 
| 
రాజాదిత్య వృథు వ్మికముడు (725-750) 


వినయాదిత్య యుద్దమల్లుడు 
(క్రీ శ. 750-780) 


| 
మొదటి ఆరి కేసరి బీరగృ హుడు 
(కీ.శ. 780-800) 











| 
మొదటి నరసింహుడు భదదేవుడు 
(రాజాదిత్య (క్రీ.శ. 800-885) 


రెండవ యుద్దమల్లుడు 
(క్ర. 886.870) 


మొదటి బద్దిగడు 
(క్రీశ. 870-895) 


మూడవ యుద్ధమల్లుడు 
(క్రీశ. 900-910) 


త్వ 


రండవ నరసింహ 
(క్రీశ 910-980) 


రెండవ అరికేసరి (క్రీశ 980 _ 955) 





వాగరాజు రెండవ బద్దెగడు 
(క శ 9055 ~ 960) (కీ శ 960 _ 966) 
| 
మూడవ అరికేసరి 


(క 966 - 978) 


| 


xX 


| 
భ(ద్రగుడు 
(క్రీశ 1052) 


మొదటి అరికేసరి, రామడుగు విషయములోని బెల్మాగ (గ్రామమును ముగ్గశివాచార్యునకు 
విద్యాదాన నిమిత్త మొసంగెను ముగ్గశివాచార్యుడు సద్యశ్శివాచార్యుని శిష్యుడు మొదటి అరికేసరి 
కొల్లిపరతాామ శాసనము కల్యబము 4121 లో వేయించినట్లున్నది కల్యబ్దము 4121 [క్రీశ 10208 
ష్‌ లద మ్‌ టి 
సమానము కావున ఈ శాసన కాలము తప్పుగా చెక్కబడినదని భావించవచ్చును రెండవ అరికేసరి 
చెన్నూరు అగ స్వేశ్వరాలయ శాసనము క్రీశ 941 నాటిది. కావున కొల్తిపర శాసన మంతకు చాలా 
యేండ్లకు పూర్వమే ఇవ్వబడినదని తెలియుచున్నది 


విక్ర మార్జున విజయము, రెండవ ఆరికేసరి వేములవాడ శిలాశాసనము, మూడవ అరి కేసరి 
వర్భిణి తామ కాసనములందు పేర్కొనబడిన వేములవాడ చాళక్య వంశావళి ఒకేవిధముగ కనిపించు 
చున్నది 


వినయాదిత్య యుద్ధమల్లుడు, మొదటి అరికేసరి, రాజాదిత్య బిరుదాంచితుడగు మొదటి 
నరసింహవర్మ, రండవ యుద్ధమల్లుడు, బద్దెగ, మూడవ యుద్ధమల్టుడు, రెండవ నరసింహవర్మ, రెండవ 
అరికేసరి, భ్మదదేవుడు, మూడవ అరికేసరి వరుసగా విక్రమార్జున విజయము, వేములవాడ, పర్శిణి 
శాసనములందు పేర్కొనబడి నారు 


48 


విజయాదిత్య యుద్ధమల్లుని రెండవ కుమారుడు బీరగృహుడు మొదటి అరికేసరి ఒండవ 
కుమారుడు భ్యదదేవుడు. రెండవ అరికేసరి జ్యేష్ట పుత్రుడు వాగరాజని యశ స్తిలక చంపువు తెలుపు 
చున్నది 

డీ శ 780 నుండి 798 వరకు నిరువమ ధృవుడు రాష్ట్ర కూట రాజ్యమును పాలింవెను 
ఇతడు కలివల్బభ బిరుదాంచితుడు బీరగృహుడు యువరాజు స్నేహితుడు కావున వినయాదిత్య యుద్ధ 
మల్లుని పాలనా కాలము |క్రీ శ 760-780 


మొదటి అరికేసరి నిరవమ ధృవుని కాలమువాడు కావున ఇతని పాలనా కాలము [క్రీశ 
798.814 


రెండవ అరికేసరి శక సంవత్సరము 868 లేశ ప్రశ 941 శో ఆదిలాబాదు జిల్లాలోని 
చెన్నూరు [గ్రామమందున్న అగ స్యేశ్వరాలయమునం దొక శాసనమును వే ౫౦చెను స్మ. రాష్ట్ర 
కూట, అకాలవర్గ మూడవ కృష్ణుని సామంతుడు. 


కురువగట్టు, చెన్నూరు శాసనముల మధ్యకాలము 150 సంవత్సరములు ఈ మధ్యకాలమున 
వేములవాడ చాపక్యరాజ్యమును మొదటి నరసింహ వర్మ, రెండవ యుద్ధమల్లును, బద్దెగడు, మూడవ 
యుద్ధమళ్లుడు, రెండవ నరసింహవర్మలు పాలించి యుండిరి బద్దెగడు వేంగీ (వేభువులగు గుణగ 
విజయాదిత్య, మొదటి చాళుక్య భీముల సమకాలికుడు ఒద్దెగుని పాలనాకాలము [కీ శ. 870.895. 


బద్దెగుని ప్మౌతుడు రెండవ నరసింహ వర్మ రాష్ట్రకూట మూడవ ఇంద వల్లభుని సోదది 
యగు జాకవ్వను వివాహమాడెను ఈ దంపతుల తనయుదు వేములవాడ చాళుక్య టో (వన్‌ద్ధి 
గాంచిన రెండవ అరికేసరి 


రెండవ అరికేసరి బాల్యమున రాష్ట్రకూటరాజ్య మున మేనమామ ఇం ద్రవల్రభుని చెంతనుండి 
విద్యాబుద్ధులు నేర్చి, అతని తనయ యగు రేవకను వివాహమాడెను ఇతని పాలనాకాలము [కీ శ 
080 నుండి 955 


రెండవ అరికేసరి తనయుడు వాగరాజు ఇతడు గంగాధర పట్టణమును రాజధానిగా కీ శ. 
055 నుండి 965 వరకు వేములవాడ చాళుక్య రాజ్యము నేలెను. ఇతని సోదరుడు భ్మదదేవుడు 


భ|దదేవుని కుమారుడు మూడవ అరికేసరి ఇతడు క సం 866 లేక క్రీ శ 966 లో 
వర్భిణి త్మామశాసనమును వేయించెను సోమదేవ వండితునికి దానమిచ్చు సందర్భమునం దీ కాసనము 
(వ్రకటింపబడినది మూడవ అరికేసరి పరిపాలనము |క్రీ శ 96క్‌ నుండి 978 వరకు సాగినది 


49 


వేము€ వాడ చాళుక్యులు బాదామీ చాపక్య వంశీయులకు జ్ఞాతివర్గములో నివారు అందు 
సత్యాాశయ రణవిక్రముడు రెండవ పులకేశికి గాని మొదటి వికమాదిత్యునకుగాని సన్నిహితుడు 


కావచ్చును కాని బాదామీ చాళుక్యులు చం|ద్రవంశజులు పర్భిణీతా[మ శాసనానుసారము వేములవాడ 
చాళుక్యులు సూర్యవంశజులని తెలియుచున్నది 


ఈ వంశీయుల ఆభిజాత్యమెట్టున్నను సత్యాశయ రణవి[కముడు రెండవ పులకేశి 
చ్మకవర్తి వలననో, లేక అతని తనయుడగు మొదటి విక్రమాదిత్యుని వలననో మహా సామంతాధివతిగా 
నియమింపబడి బోధన్‌ |పాంతమును పాలించియుండును ఈ వంశమును స్థాపించినవాడు సత్యా 
(శయ రణవి|క్రముడని భావించుట కవకాశమున్న ది 


వినయాదిత్య యుద్ధ మల్లుని నుండి మూడవ ఆరిక్రేసరివరకు గల వేములవాడ చాళుక్య 
రాజుల పాలనాకాలమును చార్మితికులు నిర్ణ యించినారు ఈ వంశీయులకు సంబంధించిన శాసనములు, 


విక్రమార్జున విజయము, తదితర సాహిత్య (గంథముల ననుసరించి చారి[తికులు కాల నిర్ణయమును 
గావించినారు 


వేములవాడ చాళుక్య రాజ్యము నేలిన రాజుల సంక్షి వ చరిత్ర నినట |వ్రాయబడుచున్న ది. 


సత్యాశయ రణవిక్రముడు : 


బాదామీ ధాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి వింధ్యపర్యతములకు దక్షిణమందున్న 
(ప్రాంతములను పాలించుము అనేక రాజ్యములను జయించి, విశాల స్మామాజ్యమును స్థాపించెను అతని 
సామంత మాండలికులలో సత్యా్రయ బిరుదాంచితుడగు రణవికము డొకడు 


రెండవ పుల కేశికి సత్యాశయ బిరుదమున్నది రెండవ పులకేశి శ తువులతో పోరాడి రణ 
విక్రముడు విజయములు సాధించియండును _వల్దివులతోను, తూర్పున కాళింగులతోను, పీరికాపుర 
వరాధీశులతోను సంభవించిన సం గామములందు రణ విక్రముడు పులకేశి ప్రభువునకు విజయములు 
చేకూర్చి సత్యాశ్రయ దిరుదమును బడసియు౦డును 


రెండవ పులకేశి రణవి|క్రముని (ప్రతాపాతిశయములను గమనించి అతనికి సపాదలక్ష దేశ 
పాలనా బాధ్యత నప్పగించియుండును బోధన్‌ నగరమును కేంద్రముగా రణవి[కముడు ఇందూరు, 
కరీంనగర్‌ మండలములను పాలించియుండును [క్రీశ 610 నుండి శ్రీశ 642 వరకు రెండవ 
పుల కేశి బాదామీ చాళుక్ళ్య రాజ్యమును పాలించెను అతని కాలమందు రణవి[కముడు బోధన్‌ (పాంతము 


ర్‌0 


నేలుచు చాళుక్య [ప్రభువులకు విధేయ సామంతునిగ నుండెను ఇతని వరిపాలనము క్రీశ 841 నుండి 
660 వరకు సుమారు 20 సంవత్సరములు సాగినది పులకేశి జ్యేష్ట కుమారుడు మొదటి వ్మికిమా 
దిత్యుని పాలనాకాలమందును సత్యాాశయ రణవి[కముడు బోధన్‌ రాజ్యపాలకువగ నుండెను 


బాదామీ చాళుక్య వంశజుల విధేయ సామంతునిగ నత్యాశయ రణష్మికముడు ఎర్రి వహించి 
సౌటి సామంత రాజులలో మేటి యనిపించుకొనెను 


పృథ్వీపతి ; 


సత్యా శయ రణ విక్రముడు [కీ శ 660 లో దివంగతుడు కాగా అతని తనయుడు 
పృధ్వీవతి వేములవాడ రొజ్య సింహాసన మధిష్టించెను 


బాదామీ చాళుక్య వంశమున మహావీరుడగు రెండవ పుల కే?ి డీ శ 649 లో దివంగతుకు 
కాగా అతని తనయులు సింహాసనమునకై తగవులాడిరి రెండవ పులకేశి కై దుగురు తనయులు అందు 
ఆదిత్యవర్మ జ్యేష్టుడు రెండవవాడు చం(ద్రాదిత్యుడు మూడవ తనయుదు రణరాగుడు నాల్లవవాడు 
మొదటి వి]కమాదిత్యుడు ఐదవ కుమారుడు జయసింహుడు 


అన్నలు మువ్వురు రాజ్య పీరము నాక్రమించుటకు పరస్పరము కలహించు చుండుట 
గమనించిన మొదటి విర మాదిత్యుడు, వేములవాడ రాజ్యపాలకుడగు రణవి్మికముని, ఆతని తనయుడగు 
వృథ్వీపతి సహాయమున సోదరుల నెదిర్చి ద్వాదశ వర్షములు పోరాడి, చివరకు క్రీశ. 655 గో బాదామీ 
నగరము నాకమించి చాళుక్య సింహాసన మధిష్టించెను 


రెండవ పులకేశి యనంతరము ఆతని పెద్దకొడుకు [క్రీశ 642 టో రాజై 645 వరకు 
మాత్రమే పాలించెను అతని సోదరుడు చం|దాదిత్యుడు [క్రీ శ 645 లో బాదామీ సింహాసన మా[క 


మించి [క్రీశ 647 వర కేలెను అటు పిమ్మట, అతని సోదరుడు రణరాగుడు [శ్రీ శ 0&ళ9ిలో అన్నను 
తొలగించి రాజయ్యెను 


సత్యాశ్రయ రణవిక్రముని సహాయమున సింహాసనాధిష్షుడెన మొదటి విక్రమాదిత్యుడు 


బొధన్‌ సపాద లక్ష దేశ పాలనా బాధ్యతకు తోడుగా బాదామీ చాళుక్య “సెన్యమున సేనా నాయం 
పదవిని అతని కవ్పగించెను 


మొదటి విక్రమాదిత్యుని 26 సంవత్సరముల పరిపాలనమున అతనికి సత్యాశయ రణ 
విక్రముడు, అతని తనయుడు పృథ్వీపతి అన్ని విధముల సహక్రరించియుండిరి 


ఫ్‌] 


మొదలి విక మాదిత్యుడు పల్ప్‌ రాజ్యము పై దండయ్యాతలు నిర్వహించిన సమయ 


మందును, ఉ తర దేశ దండయా[తల యందును పృథ్వీపతి పాల్గొని, విజయములు సాధించుటలో 
తోడ్పడియుండును 


పృథ్వవతి బోధన్‌ సపాద లక్ష రాజ్యము నతి సమర్థవంతముగ పాలించెను బాదామీ 
చాపక్య [ప్రభువులకు విధేయ సామంతునిగ నుండి, |క్రీశ 680 నుండి 695 వరకు సుమారు ౩5 
సంవత్సరము లేలెను 


మహారాజు ; 


బోధన్‌ మహా సామంత రాజ్యమును పాలించిన పృథ్వీవతి యనంతర మాతని కుమారుడు 
మహారాజు కశ 695లో సింహాసన మధిష్టించెను, ఇతడు బాదామీ చాళుక్య చ|క్రవ రీ యగు వినయా 
దిత్యుని కాలమందును, అతని తనయుడగు విజయాదిత్యుని కాలమందును మహా సామంతాధిపత్యము 
వహించి, బోధన్‌ సపాదలక దేశము నేలెను 


మహారాజు విజయాదిత్యుని పాలనాకాలమున పల్పవరాజులలో సంభవించిన యద్ధములందు 
పాల్గొని విజయములు గాంచుటలో తోడ్పడెను వినయాదిత్యుని తనయుడు రెండవ విక్రమాదిత్యుడు 
గొప్ప పరాక్రమవంతుడు, మహారాజు విక్రమాదిత్యుని వెంటనుండి సెన్యములను నడిపి విజయ 
సాధనలో తోడ్పడి యుండును 


మహారాజు బోధన్‌ మహా సామంత రాజ్యమును [కీ శ 695 నుండి 725 వరకు సుమారు 
శి0 సంవత్సరములు పాలించెను 


రొజాదిత్య పృథు మ్మికముడు : 
మహారాజు తరువాత అతని కుమారుడు రాజాదిత్యుడు బోధన్‌ సామంత రాజ్య పీరమును 


(కీశ 6595 లో ఆధిషిందెను ఇతడు బాదామీ చాళుక్య విజయాదిత్య, రెండవ విక్రమాదిత్యుల విధెయ 
సామంతునిగ నుండెను 


క్రీశ 789 లో అరబ్బులు సింధు, గుజరాతు [ప్రాంతముల నా|క్రమించి స్థిరపడి రాజ్య 
సాపించుటకు యత్నింఏరి బాదామీ చాళక్య చక్రవర్తి రెండవ విక్రమాదిత్యుడు రాజాదిత్య 
[కముని సహాయమున అరబ్బుల నెదుర్కొని జయించి, వారి నా [ప్రాంతముల నుండి 


ర్‌9 


రెండవ విక్రమాదిత్యుడు పల్లవ రాజ్యము పై నిర్వహించిన దండయా[ తలందు రాజాదిత్య 
వృథు విక్రముడు పాల్గొని చక్రవర్తికి సహాయసహకారము లందించి అతని మన్ననలు పొందియుండును 
రాజొదిత్య వృభథు వికముని పాలనాకాలము [కీ శ 725.750 


వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని బోధను రెండవ అరికేసరి కాలమునాటికి సీర 
రాజధాని వేములవాడకు మార్చబడినది దీనికి కారణము ఈ సామంత ఎళుక్గ రా 


ర్ట యం 
నదికి ఉ తరముననున్న చెన్నూరు వరకు విసరంచుటయే పరిపాలనా సౌంభ్యమకు రాజధాని 
రాజ్యము మధ్య [పాంతమందుండుట (శ్రేయస్కరమని భావించి అరికేసరి మవోరాజు తన రాజధానిని 


వేములవాడకు మార్చి యుండును 


పూర్వము బోధను నగర మక్ళక రాష్ట్రమునకు రాజధానిగా వర్ధిల్లి యుంశకము 128000 
బంగారు నాణెముల ఆదాయము గల రాజ్ఞ భాగము సపాదలక్ష దేశ మనబడినది గోదావరి నదికి 
దక్షిణమున మంజీరానదినుండి మహి కాళేశ్వర వర్యంతము వ్యాపించియున్న భూఢా ము పోదననాడని 
వ్యవహరింపబడినది ఇదియే సపాదలక్షదేశము వేములవాడ చాళుక్యుల పాలనలొ నున్న రాజము 


ఉత 


తరువాతి కాలమున కరీంనగర మండలము సబ్బినాడనియు, సబ్బిసాయిర మండంఎమనియు వ్యవ 
హృ్‌తమైనది 


వినయాదిత్య యుద్దమల్లుడు ; 


రాజాదిత్య పృథు విక్రముని తనయుడు వినయాదిత్య యుద్ధమల్లుడు తండ్రి యనంతరము 
[క్రీశ 7౯0 లో చాపక్య సామంత రాజ్య సింహాసనమును బోధన్‌ నగరమున అధిష్టించెను. కొల్లిపర 
తా్యమ శాసన మితని విజయములను అభ్యుదయ పరంపరను వెల్టడించు వన్న ది 


తురుష్క, యవన, కాంభోజ, కాశ్మీర, నేపాళ, మాళవ, మగధ, కళింగాదిదేశ ముల నితడు 
జయించినట్టు కొల్టివర త్మామ కశాసనమందున్నది 


సపాద లక్ష దేశమును పాలించుచు, పోతన నగరమున తె లపూరిత వాపీ కూపములందు 


ఏనుగులను స్నానమాడించి, చితకూట దుర్గమును, వినయాదిత్య యుద్ధమల్లుడు జయించినట్టు కొల్టివర 
శాసనము తెలుపుచున్నది 


సపాద లక్ష భూమి అనగా లక్ష పాతిక వేల సువర్ణ ముల ఆదాయము వచ్చు భూమి అని 
అర్థము ఆ కాలమున భారత దేశమున నేపాల్‌, కేదారము, కనోజి, కాళశ్మీరము, కళింగములోని కొన్ని 
(ప్రాంతములు సపాద లక్ష దేశములుగా పిలువబడినవి.! 


j పండితారాధ్య చరిత్రము పాల్కుర్కి. సోమనాథ (పణీశము 


ర్‌లి 


అశ్మక రాష్ట్రము నేటి పోతన లేక బోధన్‌ నగరము కేంద్రముగా గలది ఆనాడు సపాద 
లక్ష భూమిగా వ్యవహరింవబడినది వినయాదిత్య యుద్ధమల్లుడు తురుష్క_,యవన, కాంభోజ, కాళ్మీరాది 
దేశములను జయించెననుట హాస్యాస్పదము 


రాష్ట్రకూట దంతిదుర్లుని సామంతునిగా, సేనానిగా నిత డాతడొనర్చిన యుద్ధములందు 
పాల్గొని, విజయము సాధించుటలో తోడ్పడియుండును మొదటి అరికేసరి తనకు జన్మ నిచ్చిన 
తండ్రియగు వినయాదిత్య యుద్దమల్లుని తాను వేయించిన శాసనమున గొప్పగా కీ.రించి యుండెనని 
భావింపవచ్చును 


వినయాదిత్య యుద్ద మల్లుని కధికముగా గజ సెన్యముండెనని పంప మహాకవి రచించిన 
వి[క్రమార్జున విజయమువలన తెలియుచున్నది రాష్ట్రకూట దంతిదుర్గనికి బాదామీ చావక్య రాజ్యమును 
కూల[దోయుటలోను రాష్ట్రకూట రాజ్య స్థావనములోను సామంతుడగు వినయాదిత్య యుద్దమల్టుడు 
తోడ్పడి అతని వలన మహా సామంత పదవితోటు సపాదలక్ష భూమిని పొంది బోధన్‌ నగరము 
రాజధానిగా వేములవాడ రాజ్యమును పాలించి యుండును 


కీ శ 55 లో దంతివర్మ చాళుక్య [వభువగు రెండవ కీ రివర్మ నోడించి బాదామీ 
రాజ్యము నాక్రమించుటలో వినయాదిత్య యుద్దమల్లుని సహకారమును పొందెను రాష్ట్రకూట దంతి 
వర్మ లేక దంతిదుర్గు డసాధారణ బలసంవన్నుడు ఇతడు తన సమీప బంధువగు చాళక్యవినయాడిత్య 
యుద్ధమళ్లుని సహాయమున క్రీ శ '5/_/ళ508వ సంవత్సరములందు విజయయా తకు బయలుదేరి 
కాంచి, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, సింధు దేశములను జయించెను. ఈ విజయములవచే 
వినయాదిత్య యుద్ధమల్రుడు పొందినట్టాతని తనయుడు కాసనమున పేర్కొనెను వినయాదిత్య 
యుద్ధమళ్లుని పాలనాకాలము E శ 750-760 


మొదటి అరికేసరి : 

వినయాదిత్య యుద్ధమల్లుని తరువాత ఆతని జ్యేష్ట కుమారుడు మొదటి అరికేసరి |క్రీళ 
80 లో చాపక్య సామంత రాజ్యాధిపతి యయ్యెను రాష్ట్ర కూట రాజ్యమునం దాతరుణమున అంతః 
కలహములు బయలుదేరెను రాష్ట్రకూట నిరుపమధువుడు కవివల్రభ బిరుదాంచితుడు అతడు తన 
అన్నయగు రెండవ గోవిందునితో యుద్ధ మొనర్చి రాజ్య సింహాసన మా[కమించెను 


రాష్ట్రకూట దంతివర్మ [క్రీశ 758లో మరణించెను అతనికి పుత్ర సంతతి లేనందున 
అతని పినతండ్రి అకాల వర్షుడు [క్రీశ "58లో రాజై, 772 వరకు రాష్ట్రకూట రాజ్యము నేలను 


ర్‌4 


అకాలవర్దునికి ఇరువురు తనయులు అందు జృేష్టుడు రెండవ గోవింద వల్లభుడు [ప్రభూత 
వర్గ బిరుదాంచితుడు అతడు ।కీశ 772 నుండి 80 వరకు పాలించెను |ధువరాజితని తమ్ముడు 
సోదరుని రాజ్యభష్టని గావించి [కీ శ 780లో నిరుపమ బికదము వపింవ౨ి రాష్ట్రకూట సింహాసన 
మధిష్టించెను 


రెండవ గోవిందునికి వేంగీ చాఫక్య రాజగు నాల్గవ విష్ణువర్ధనుడు సహాయవడెను కాని 
[ధువరాజుకే విజయము లభించెను (ధువరాజు రాజ్యపీర మలంకరించిన పిదవ వేంగీ విమవర్దనుడు తన 
సోదరునికి సహాయపడినాడను కోవమున నతనిని శిక్షించుటకు వేములవాడ చాసక్య మొదటి అరి కేసరికి 
సెన్యమిచ్చి వంపించెను రాష్ట్రకూట సైన్యమునకు వేంగి విష్ణువర్ధనుని సెన్యముతో సంకల సమ 
మెర్పడెను ఆ యుద్ధమున మొదటి అరికేసరి వీరవిహార మొనర్చి వేంగీ సైన్యమును చెల్లా వెదురు చేసి 
యుద్ధరంగమున విష్ణువర్గనుని యోడించెను 


లి 


వేంగీ వల్లభుడు రాష్ట్రకూటులతో సంధి యొనర్చుకొనెను సంధి (పకా మతడు తన 
కుమా రై శీల వ హదేవిని రాష్ట్రకూట రాజ్యాధిపతి యగు (ధువున కిచ్చి వివాహ మొనర్చెను. 


ఈ వైవాహిక సంబంధము వలన వేంగీ చాచక్యులు, రాష్ట్రకూట రాజన్ములు సఖ్యముగా 
నుండు అవకాశ మేర్పడినది 


రెండవ అరికేనరి వేములవాడ శిలా శాసనము, వికమార్జున విజయము మొదటి అరికేసరి 
వేంగీ దేళ విజయమును తెలుపుచున్నవి ఈ విజయమును పురస్కరించుకొని రాష్ట్రకూట నిరుపమ 
[(ధువరాజు మొదటి అరిశేసరికి, నేటి రుహబూబువగరము జిల్లాలోని నాగరకందనోలు, జడ్చర 


మొదలు నల్టగొండ మండల మందున్న రామడుగు విషయము వరకు గల భూభాగమును కానుకగా 
నొసంగెను 


మొదటి అరికేసరి రాష్ట్రకూట సైన్యముల కాధివత్యము వహించి, నల్పగొండ మండలము 
నధిగమించి వేంగీ దేశముపై దండెత్తి యుండెను యుద్ధ విజయానంతర మతడు (ధువరాజు అనుగహ 
మున పొందిన రాజ్య భాగమును దర్శించెను పావన కృష్ణా నదీ తీఠమందున్న ఏలేశ్వర మహా 
శే తమును దర్శించి ఏలేశ్వరస్వామి నర్చించి, అచటనున్న కోలాముఖ శి వాచార్యుడగు సద్యళ్శివా 
వార్యుని (ఛ్రాతుడగు ముగ్గ శివాచార్యునికి రామడుగు విషయములోని బెల్మాగ (గ్రామమును విద్యా 
రానముగ నొసంగుచు కొల్టిపర శాసనమును వేయించెను 


ర్‌ర్‌ 


ఏలేశ్వరము స్నుపసిద్ద శైవ క్షేత్రము ఇచట వేద విద్యా సారంగతులై న మహామహిమాన్నితు 
లైన వండితులుండిరి ఏలేశ్వర విద్యా పీరాధివతి ఏలేశ్యరోపాధ్యాయుడు. ఈ సీరమునకు పారంపర్య 
ముగా గురువులు నియమింవబడుచుండిరి వారందరు ఏలేశ్వరోపాధ్యాయులుగ వ్యవహరింవ బడినవారే 
ఈ (పొంతమున వేదములు, వేదాంగములు, ఉ పనిషత్తులు, షడ్డర్శనములు, కావ్య నాటకాలంకార 
వ్యాకరణశాస్త్రములు, వేదాంత, త త్తమీమాంసశాస్త్రములు బొధింపబడుచుండెను అట్టి మహా విద్యా 


పీరమును నిర్వహించు ముగ్గశివాచార్యునకు మొదటి అరికేసరి బెల్మొగ [గ్రామము న్మగ హారముగ 
నొసంగెను 


కరీంనగర్‌, నిజామాబాదు జిల్లాలలో రామడుగు పేరు గల |గ్రామములున్నవి నల్లగొండ 
జిల్లాలోని నిడుమానూరుకు సమీపమందొక రామడుగు [గామమున్నది కొల్లిపర తా|మ శాసనమున 
బెల్మొగ [గామ సరిహద్దులను పేర్కానినపుడు ఊరిగె తువతోజు, పరివాతుర్ణ, పుల్చెలువు, 
పోతునోదపి అను |గామములు తెలుపబడినవి 


ఇందు ఊరిగె = ఊరియ = పెద్దవూర (గామముగా భావింపవచ్చును పెద్దవూర శాసనము 
లం౦దా (గ్రామము ఊరియగా పేర్కొనబడినది 


రామడుగు = పెద్ద వూర సమితిలో నుండెడిది మండల వ్యవస్థ యేర్పడిన పిదవ నది 
హాలియా మండలమున కనుసంధింవబడినది అహల్యానదీ తీరమందున్న ఈ (గ్రామమున |వ్రసిద్గమైన 
రామాలయమున్నది 


శాసనమున పేర్కొ-నబడిన- 
వరివాతుర్ణ = పరివేదుల |గామము 
పోతునోదుడి = పోతునూరు 
పుల్చెణువు = పులిచెర్ల 

తురతోలు = శిథిలమైనది, 


ఈ (గామములు పెద్దవూర మండల (వజా పరిషతు పరిధిలోను, పెద్ద అడిళర్ణ పల్లి మండల 
పరిధిలోను ఉన్నవి 


మొదటి ఆరికేసరి సోదరుడు బీరగృహుడు జడ్చర్ణ తాలూకాలోని కురువగట్టు కాసనమున 
'పేర్కొనబడిశాడు. జడ్చర్ణ, నాగర్‌కర్నూలు, దేవరకొండ, పెద్దవూర, కల్వకుర్తి పాంతములు కొంత 
కాలము వేములవాడ చాళుక్యుల పొలనములో నుండెనని భావింవవచ్చును 


58 


జడ్భ్చర్ణకు సమీవముశ గంగాపురమున్నది ఈ వట్టణము బాదొచ వాళుక్య చ్మకవ ర రులకు, 
ఆటు పిమ్మట రాష్ట్ర కూట రాజవంశీయులకు వధాన సైనిక యా నుండెను ఇచట ఈ వంశ 
యుల సామంతుడు నివసించుచుండెను గంగాపురమునకు దగ్గరలోనున్న గట్టు పైన చౌడేశ్వరి 
ఆలయము ముందీ శాసన శిలమున్నది వేములవాడ చాళుక్య విశయాదిత్యు న తనయుడు దీర నృహుడు, 
రాష్ట్రకూట కలివల్దభుని తనయుడు గోవింద వల్ణభుడు స్నేహితులు వారు ఆనేం రాజ్బములపై 
దండెతి శ తురాజులను సంహరించి తమ సాహసమును శాళ్ళత మొనర్పురానికాయు ఈ విషయము 
కురువగట్టు శాసనమున తెలుపబడినది రాష్ట్రకూట (ధువరాజుకు రలివ వల్గభుడను బి5; దమున్న ది 


పెధవూరకు సమీప [గామములందు రాష్ట్రిసాటులకు, బాదామి చాచక్యులరు సంఒంధించిన 

(a) 
అనేక శిలా శాసనములున్నవి అహల్యా నదీ తీరమందచనేఏ పుణ్య ష్మేతములున్నవె హాల్యా లే లెక 
అనుముల మందల పరిధిలో పెరూరు [గామమున్నది ఇవటి సోమేశ్వరాలయ మతి |వసిద్ది నన్నట్టివె 
'పెరూరుకు చేరువలో అహల్యానది కృష్ణానదిలో సంగమించుచున్నది పూర్వ మీ [ప్రాంతము వ్యాపార 
కూడలిగ నుండెను దేశ విదేశ వ్యాపారులు 'పెరూరులో నివసించి, విశేష వ్యాపార మొనర్ను చుండిర. 


"పేరూరు నుండి నావలు బయలుదేరి నదిలో వయనించి, అగాధ సముద్రమును చేరి అచటి 
నుండీ తూప్ప దేశములగు జావా, సుమత్రా, బోర్నియో, సయాం మున్నగు [ప్రాంతములకు వెబ్బుచుందెను, 
విదేశ వ రకులు, స్వదేశ వర్తకులు, స్వరాష్ట్ర, పొర రాష్ట్రక వ్యాపార లు పెరూరులో నివసించు 
చుండిరి పెరూరు, పెద్దవూర, జడ్చర్హ [పాంతములు ట్‌ చాసక్యుల షై వచ్చుట 
వలననే మొదటి అరికేసరి ఆ |పాంతమునందున్న బెర్మాగి [గామము న్యగహారముగ నివ్వగలిగెను 
మొదటి అరికేసరి విద్వాంసుడు గజతం త్ర విద్య, ధనుర్విద్య, ఆయుర్వేద విద్యల నభ్యసించినవాడ. 
సమ సలోకశయ, (తిభువన మల్ల, రాజ తినే త్ర, సాహస రామాది బిరుదములు గలవాడు వేములవాడ 
రాజ్యము నితడు క్రీశ 780 నుండి 800 వరకు అతి వైభవో పేతముగ పాలించెకు 


మొదటి నరసింహుడు : 


మొదటి అరికేసరి కిరువురు కుమారులు అందు జ్యేష్షుడు మొదటి నరసింహుడు రెండవవాదు 
భ|దదేవుడు తండ్రి మరణానంతరము మొదటి నరసింహుడు కీశ 800 లో వేములవాడ చాపక్య 
రాజ్య సింహాసన మధిష్టించెను ఇతడు (పకటించిన శాసనములు లభింవలేదు కాని రాష్ట్రకూట మూడవ 
గోవిందుని సామంతునిగానుండి నతడొనర్చిన యుద్ధములందు మొదటి నరసింహుడు పాల్గొని యుండును, 


67 


రాష్ట్రకూట మూడవ గోవిందుడు యుద్ధ విద్యా విశారదుడు పల్లవ, వళ్చిమ గాంగ, 
తూర్పు చాపక్య, ఘూర్జర, |వతీహార, పాలాది రాజన్యులతో పోరు సలిపి విజయములు సాధించెను 
తూర్పు చాకుక్య (ప్రభువు నరం్యద మృగరాజు అతని సోదరుడు భీమసలికి నరేంద్ర మృగరాజును 
రాజ్య భషుని గావింపదలచి భీమసలికి రాష్ట్రకూట మూడవ గోవిందు నా్నాశయించెను రాష్ట్రకూట 
సెన్యమున అనేక వీరులుండిరి వేములవాడ చాళుక్య మొదటి నరసింహుడు, చక్రవర్తి ఆదేశము పై 
సెన్యయుతుడై వేంగీ దండయాత్ర యందు పాల్గొనెను రాష్ట్రకూట సైన్యమునకు విజయము కలిగెను 


మొదటి నరసింహుడు మూడవ గోవిందుని తరువాత, అతని తనయుడగు మొదటి అమోఘ 
వర్షునికి బదులుగా రాజ్య పాలన మొనర్చిన కనకసు వర్ణ వర్షని సామంతునిగినుండి వేములవాడ 
రాజ్యమును పాలించెను ఇతడు మొదటి అరికేసరివంటి సమర్థుడుకాడు విధేయ సామంతునిగా నితడు 
క్రీశ 800 నుండి 885 వరకు రాజ్యమెలెను 


రెండవ యుదమలుడు : 
@ య 


మొదటి నరసింహవర్మ తరువాత అతని కునూరుడు రెండవ యుద్ధమల్లుడు (క్రీ శ 885లో 
వేములవాడ చాళుక్య రాజ్య పాలనా బాధ్యత స్వీకరించెను ఇతడు రాష్ట్రకూట మొదటి అమోఘవర్షని 
విధేయ సామంతునిగ నుండెను కీ శ 848లో వేంగీ చాళుక్య ప్రభువు గుణగాంక మూడవ విజయా 
దిత్యుడు రాష్ట్రకూట రాజ్యభాగముల నా క్రమించెను అమోఘవర్షుడు వేంగిపై దండెత్తి తన మేనత 
కుమారుడగు గుణగాంక మూడవ విజయాదిత్యు నోడించి సామంతునిగ స్వీకరించెను ఈ యుద్ధమున 
వేములవాడ చాళుక్య రెండవ యుద్ధమల్లుడు పాల్గొన యుండును 


రెండవ యుద్ధమల్లుని పరిపాలనా విశేషములను తెలుపు శాసనములు గాని, (గంథములు 
గాని లేవు ఇతడు తండ్రి, తాతల నాటి మహా సామంత రాజ్యమును రాష్ట్రకూట చక్రవర్తుల విధేయ 
సామంతునిగా (కీ శ 805 నుండి 870 వరకు పాలించెను 


బ ధైగుడు 

రెండవ యద్రమల్లున తనయుడు బద్దెగ భూపాలుడు తండ్రి యనంతరము వేములవాడ 
రాజ్యపీరమును క్రీ శ 870 లో నధివసించి, సుమారు 25 సంవత్సరములు పాలించెను ఇతనికి 
సోలదగండ బిరుదమున్నది సోలదగండ వదమున కవజయిమెరుంగని యుద్ధవీరుడని యర్థము ఇతడు 
42 యుద్దములందు విజయము గాంచెను 


58 


“మొసశెయండిదిరం తీరెసీరొ కొ తి భ్రీమనపతి గర్వదింపిడియె” అని పంవంవి ౯% మార్గన 
విజయ మందితనిని వర్ణించెను 


మూడవ అరికేసరి పర్భిణి శాసనమందు బద్దెగడు “ఖీమం సీమ పర్మాకిమై: నిలయం 
తంహేల యై వ్యాగహీ,దు[గం (గాహ మివా స్తరంబు సమరే దోర్ని్రమాచ్చద్దెళః" ఆని చెవ్పఒడిగాడు 

పాండవ భీమునివలె బలపరాక్రమోపేతుడైన ఒం భీము) బద్దె ; డవలెలగా ఏంధిందశ్న 
శాసన భాగమున కర్థము 


రాష్ట్రకూట రెండవ కృష్ణుడు కీ శ 092 _. 895 మస్తు దంగదేశముపె సంక 
య్యాతలు నిర్వహించెను అవ్పటి వేంగీ దేశ పాలకుడు తూర్పు చాక మొదటి సముడు. ఇతడు 
సింహాసన మధిస్టించుటలో (పతిఘటించిన దాయాదులు, రాష్ట్ర హట రెండవర్భృష్ట మఘావతి న్యాశ ఏంపిరి 
కృష్ణరాజు వారిమాటను మన్నింవిపూర్వుము గుజగ విజయాదివడు తన నోకింఓ మకు (౬ తీవారము 
తీర్చుకొనుట కనువైన సమయ మాసన్నమైనదశి భావం వంశ వేం డు పె చంవయా అరా 
చెను ఈ దండయాత్రలో రాష్ట్రకూట సామంతుఒ “సేనానులు పాల్గొనికి చేముంవున దానా రాజ 
వభువగు బద్దెగడు తన సెన్యముతో రాష్ట్రకూట సైన్క్మ సహాయమున కేగెను 


జూ 


డై 


తూర్పు చాళుక్య రాజన్యులు కొల్లేన సరస్సులో అభేద్యమైన శొక దుక్లముము నిర్మించి 
యుండిరి వేములవాడ బద్దెగడు సారథ్యము వహించిన రాష్ట్రకూట సెన్యము పంగిపై దిండయా[న చేయ 
టకు బయలుదేరుటను విని చాళుక్య భీముడు కొల్దైన ప్రాంకమందున్న జలదుర్గమున తం దాటు నెను 


ముదిగొండ చాళుక్యులు సైన్య సమేతులై వాళు" భీముని సహాయార్థ ఒతెంరికి. ఈ వధో 
మునకు చెందిన కుసుమాయుధు డపరిమిత బలశంవన్నుడు కాక ర్త్యగుండ దండాధిషక్క, చేముం వాడ 
బద్దెగడు రాష్ట్రకూట రెండవ క ఎప్లుని విజయమునకు (ప్రాణములకు తెగింది పోరాడి ఈ యద్దమున 
కాక ర్య గుండన చాళుక్య భీముని తనయుడగు ఇణిమ జి గండని చేతిలో నిహతుడయ్యెను ఈ వష 
యము మచిలీపట్టణము, మాంగల్లు శాసనములు వెల్లడించు చున్నవి బద్దెగుని చ యుద్ధ విజయములు 
విక్రమార్జున విజయము, వర్భిణీ శాసనములు వర్ణించినవి 


ఈ కొల్లేర యుద్ధమున విజయము సాధించినను రాష్ట్రకూట రెండవ సృష్టునికి లాభము 
కలుగలేదు యద్ధానంతరము వేంగీ దేశము భీముని యేలుబడిలో నుందుటనుబట్టి ఈ యుద్దము రాష్ట్ర 
కూటులకృు వృధా ప్రయాస మయ్యెనని భావింపవచ్చును 


బద్ధెగడు చాశుక్య భీముని కొల్లేరు బలదుర్షమున బంధించినను, ముదిగొండ చాపక్య సైవ్యము 
కుసుమాయుధుని నాయకత్వమున రాష్ట్రకూట సైన్యము నెదిర్చి కొల్రైవ కోటనుండి తరిమెవేసి 


59 


యుండును కావన తొలుత విజయము సాధింవినను, అది ఫలీతము లేనిదె, రాష్ట్రకూటుల 
మును. (జఫ! 
అఆఅపజయమనకు దారితీసెను 


బదైెగడు రెండవ కృష్ణుని విధేయ సామ ంతునిగా క్రీ శ 870 నుండి 895 వరకు వేముల 
వాడ చాళుక్య రాజ్యము నేలెను 


మూడవ యుద్దనుల్లుడు : 


బద్దెగని కుమారుడు మూడవ యుద్ధమల్లుడు [క్రీ శ 895 లో వేములవాడ రాజ్యపాలనా 
బాధ్యత వహించెను ఇతని పాలనా విశేషములు తెలియుటళేదు ఇతడు రాష్ట్రకూట రెండవ కృష 
భూపతి సామంతునిగా వ్యవహరించెను ప 


గంగవాడి పాలకు డెరయ నీతిమార్గుడు కొందరు సామంతులతో కలిసి రాష్ట్రకూట 

చ 
రాజ్యాధికారమును ధిక్కరించుటవలన అమోఘవర్షుని సేనాని బంకెయ నల్లకేతనుడు తూర్పు చాపక్య 
విజయాదిత్య, వేములవాడ దాశక్య మూడవ విజయాదిత్యునితో కలిసి వరయ నీతిమార్లు నోడిందిరి 


ఆమోఘవర్గుడు తన తనయ అబ్బలబ్బెను ఎరయ నీతిమార్లుని తనయుడగు బూతుగనికిచ్చి వివాహ 
మొనర్చి మెతి నెర పెను 


మూడవ యుద్ధమల్లుడు రాష్ట్రకూట సెన్యముతో కలిసి లాట, కనోజు |వభువుల నోడించు 
బలో తోడ్చడెను 


మూడవ యుద్దమల్లుడు వేములవాడ చాళుక్య సామంత రాజ్యమును E శ 695 నుండి 
910 వరకు సుమారు 15 సంవత్సరములు పాలింవెను 
4 


రెండవ నరసింహుడు : 


మూడవ యుద్దమల్లుని తనయుడు రెండవ నరసింహుడు తండి మరణానంతరము. 
కీశ 910 లో దాపక రౌజ్యపీర మధిపసించెను వేములవాడ శిలాశాసనము, విక్ర మార్జున విజయము 
త సెని డ్రశంసించినవి 


రెండవ నరసింహుడు తండ్రివలె గాక గొప్ప పరాక్రమ వంతుడు రాజకీయ చతురుడు 
ముద్ద విద్యలయం దసమాన నేర్పరితన మున్న వాడు రాష్ట్రకూట మూడవ ఇం[ద వల్లభుని సామంతు 
గ నిత డనేక య ముద్రములందు పాల్గొని విజయములు సాధింఏ చివర్ష [పేమకు పాతుడయ్యెను 


థ 


రెండవ నరసింహుడు లాటి, సవ మాళవములను జయించి ఆ రాజుల నుండి కవ్వము 
సూలు చేసినట్లును, ఘూర్షర రాజగు నహీపొలు నోడించినట్టును గంగాకీరము వరకు రాష్ట్రకూట. 


60 


సెన్యములను నడిపి అనేక రాజ్యములను జయించి, తన వారువములు గంగానదిలో (గుంకులాడునట్టు 
చేసెనని వేములవాడ కాసనమందును, విక మార్దున విజయమను [గ౦థమందును _లువఒడినది 


రెండవ నరసింహుడు తన కరవాలమును కాళ పియమున కడిగి నదట నొక విజయ 
శాసనమును వేయించెను ఇది నరసింహుని ఉతర దేశ దిగ్విజయ సమయమందు |ప్రకటింవ కిన 
శాసనము 


రెండవ నరసింహుడు రాష్ట్రకూట మూడవ ఇంద వల్లభుని మహా సామం౦తాధివత్తిగా 
వేములవాడ రాజ్యము నేలుచు అనేక యుద్ధములందు పాల్గొని విజయము సాధించినాడు రాష్ట కూ 
ఇం|దవల్లభు డితని ధైర్య సాహసములను, యుద్ద తం తజ్జతను, వెబము పరంవకంు గాంచి పన 
సోదరి జాకవ్య నిచ్చి వివాహ మొనర్చెను ఈ వైవాహిక ఒం౦ధమువలన రాష మూట చ వరులు, 
వేములవాడ చాకక్యు లత్యంత సన్నిపొతులగుట కవకాళ మేర్చడినది రెండవ నంసింహుని కిర్తి 
_పతిష్ట లిను మడించినవి 


రెండవ నరసింహుడు ఆసాధారణ (వజ్జావంతుడగుటవలన రాష్ట ye స్మామాజ్యమున 
ప్రబల శ క్రివంతునిగను, చక్రవర్తి బంధుకోటిలోని వాని గను సర్వే సర్భ్మ్యతి గొరవావరములు 
పౌందుచుండెను 


ఇర్యద్రవల్రభుడు ఘూర్జర (పతీహార వంశీయుల రాజధాని యగు మహోదయముపె 
దండయాత్ర నిర్యహించెను పంవ భారతమున వర్ణించినట్టు నరసింహుడు జయించిన మహీపాలుడు 
(వేతీహార వంశీయుడగు మహీపాలుకేయగును రాష్ట్రకూట మూడవ ఇంద్రవల్లఘని వషమున రెండవ 
నరసింహు డీ దండయ్యాతలు నిర్యహింవెను రాష్ట్రకూట సైన్యములకు నాయకత్వము వవాంచిన 
రెండవ నరసింహుడు ఈ దండయా[ తలందు సవ మాళవములను జయించి యుండును ఆ రాజ్య 
పాలకుని నుండి కప్పము వసూలు చేసి యుండును 


రెండవ నరసింహుడు కాళ |పియమున జయ సంభమును వేయించినట్టు వేములవాడ 
శాసనము, తన తురగములను గంగానదిలో స్నానమాడించినట్టు విక్రమార్డున విజయము లలుపుచున్నవి 


కాళ పియము యమునానదీ తీరమందున్న కాల్పి ఇచట కాళ పియ దేవాాయమున్నది 
ఇచటీ నుండి మహోదమునకు సైన్యములను నడిపించుకొని వెళ్ళి (వతీహార మహీపాలు నోడింది ఆతని 
రాజ్యమును వశపరచుకొని యుండును మహోదయము గంగాతీరమందున్న కనోజి నగరము 


61 


గంగానది పర్యంతము దండయాత్ర నిర్వహించి విజయములు సాధించి తన వారువములు 
గంగానదీ జలమును సేవించి, అందు స్నానమాడునట్టు చేసి తిరిగి వచ్చుచు కాళ పియమున విజయ 
శాసనమును చెక్కించి యుండును రెండవ నరసింహుడు రాష్ట్రకూట సెన్యమున కాధిపత్యము వహించి 
అనేక యుద్ధములందు విజయము గాంచుచు నిజ రాజ్యము నతి సమర్థవంతముగ కీ శ 910 నుండి 
980 వరకు పాలించెను 


రెండవ అరికేసరి : 
రెండవ నరసింహుని యనంతర మాతని తనయుడు రెండవ అరికేసరి |క్రీ శ 980లో 
వేములవాడ చాళుక్య సింహాసన మధిష్టించెను ఈ వంళమునం దితడు గొప్ప రాజుగా కీ రింపబడి 


నాడు పరా[కమవంతుడును, యోధుడును, రాజనీతిపరుడును, విద్యావిశారదుడును, కవి పండిత 
పోషకుడును నగు రెండవ అరికేసరి రాష్ట్రకూట మూడవ ఇం (దవల్రభుని మేనల్లుడు 


ఇంద్రవల్లభుడు తన కుమార్తెయగు రేవకనిర్మాడిని రెండవ ఆరికేసరికిచ్చి వివాహ 
మొనర్చెను అరికేసరి రాజ్యపీర మలంకరించిన పిదప రాష్ట్రకూట రాజ్య వ్యవహారములందు 
జోక్యము కలిగించుకొనెను బలవంతుడును మహాసామంతాధివతియు, ఇంద్రవల్రభుని జామాతయునగు 
రెండవ అరికేసరి దక్షిణాపథమున [ప్రముఖ వ్య కిగా కీరింపబడెను అరికేసరి రెండవ భార్య రాష్ట్ర 
కూట వంశ సంజాతయగు లోకాంబిక 


[క్రీ శ 980 లో రెండవ అరికేసరి సింహాసన మధిష్టించునాటికి, మూడవ ఇం|ద్రవల్చభుడు 
మరణించెను అతని తనయుడు రెండవ అమోఘవర్దుడు రాష్ట్రకూట స్మామాజ్యాధినేత యయ్యెను 
కాని అతని సోదరుడు నాల్గవ గోవిందు డన్నను రాజ్య(భమ్లని గావించి క్రీశ 980 లో సింహాసన 
మధిష్షించెను 


రెండవ ఆరికేసరికి సంబంధించిన నాలుగు శిలాశాసనములలో వేములవాడ శాసన మత్యంత 
[ప్రాధాన్యము వహించుచున్నది ఇది సంస్కృత శాసనము ఇందు శక సంవత్సరము గాని, విజయ 
రాజ్య సంవత్సరము గాని పేర్కానబడలేదు. రెండవ నరసింహుని |పశంస గల శాసనమిది వినయా 
దిత్య యుద్ధమల్లుని నుండి రెండవ అరికేసరి వరకుగల వేములవాడ చాకుక్య వంశావళి ఇందున్నది 


రెండవ అరికేసరి తం; తపాలుడు పెద్దన వేములవాడలో నత డొక ఆదిత్యాలయమును 
నిర్మించెను. ఆ ఆలయమును చూచుట కరికేసరి వచ్చి, పెద్దన కోరికపై 100 నివర్రనముల భూమిని 
అతిథి అభ్యాగతుల నివాఫమునకై నిర్మించిన స|త్రమును నిర్వహించుటకు ఊఉ తరాయణ పువ్యవాంమన 


62 


దానమొసంగు నిమి తము నందీ శాసనముళు వేయించెను కాసనమున రెండవ నరసింహునితో పాట 
రెండవ అరి కేసరి [పశంసింవబడినాడు 


రాష్ట్రకూట నాల్గవ గోవిందుడు ముదిగొండ చాపక్య విజయాదిళ్యు నోడించుటకు వండ్యా 
ర్యుని నాయకత్వమున గొప్ప సెన్యమును పంపించెను ముదిగొండ చాళుక్య విజయాదిత్యుడు రాష్ట్ర 
కూట సైన్యము నెదుర్కొ_నజాంక రాజ్యమును వీడి, రెండవ అరికేసరి న్నాశయించెను అరికేసరి 
విజయాదిత్యునికి శరణొసంగి రక్షించెను 


ముదిగొండ చాళుక్యులు వేంగీ చాళుక్య వంశములోని నొక శాఖకు చెందినఎరు వేంగి 
చాళుక్య [వభువుల అనుయాయులుగా స్వతం్యత రాజ్యమును వీరేలుచుండిరి ముదిగొండ రాజ్యము 
ఖమ్మము, కొజవి |పాంతములందు వ్యాపించియండెన. అఆనువకొండ విషయము కాజివిసీమ నంటి 
యుండెను వేములవాడ చాళుక్యరాజ్య మనుమకొండ సీమవరకు వి సఓం“యుండెను 


రాష్ట్రకూటులు, వేంగీ వాళుక్కులు బద్ధ విరోధులు వీరు తరచు యుద్దము రినర్చుచుండిరి 
రాష్ట్రకూటులు వేంగీ దేశముపై దాడీ చేయవలసి వ్చాశపుడు ముదిగొండ చాపక్య రాజ్యసీమల నథధిగ 
మించి పోవలసి వచ్చుచుండెను రాష్ట్రకూట సైన్యము నెదుర్చువంతు ముందుగా ముదిగొండ వాపు 
క్యులదె యుండెను ముదిగొండ చాళుక్యులు బల సమనింతులు వారు రాష్ట్రభూట ఎన్యము నెదురొాని 
వేంగీ చాళుక్యులకు సహకరించుచుండిరి 


కీ శ 922లో వేంగీదేశమున మొదటి చాపం భీముడు దినంగరు డయె,ను తరువాత 
ఆతని కుమారుడు మొదటి అమ్మరాజు సింహాసన చుధిష్షిం3 ఆకేండ్డు వాలింది, [8 శ 928 లో 
మరణించెను అమ్మరాజు తనయుడు క రికా విజయాదిత్తుడ. తం| డ్రి యశం3రము రాద, 15 దినములు 
మాతమే పాటింపగలిగెను 


మొదటి యుద్ధవల్లుని తనయుడు :తాడపకాజు, కంరిరా విజయాడిర్ముగ. తొలగించి వేంగ 
౦హాన మాకమించెను కాని మొదటి భీముని రెండవ కుమారుడు వి కమాదిత్యుడు తాడపరాజును 


అత 


ంహరించి సింహాసన మధిష్టించి 11 నెలలు మాషతమే వేంగిని పాలించెను 


es 


జ 


ఈ యదనున రాష్ట్రకూట నాల్లవ గోవిందుడు వేంగీ రాజ్య విషయములందు జోక్యము 
కలిగించుకొని, తాడపరాజు కుమారుడగు యుద్ధమల్లునికి సహాయపడ దలచి వేంగిపై దండయా[త 
నిర్వహించి యుద్ధమందు విక మాదిత్యు నోడించి వేంగి న్మాకమించి యుద్దమల్లుని సింహాసమందు 
(వతిష్టించెను 


68 


ముదిగొండ పాలకుడగు విజయిత లేక విజయాదిత్యుడు యుద్దమల్లుని రాజుగా నంగీకరింవ 
లేదు ఆతడు యుద్ద మళ్లుని శ|తువుల పక్షము వహించి, రాష్ట్రకూటాన్వ్యయ ఆధిక్యతను నిరసించెను 


అమ్మరాజు సవతి సోదరుడు చాళుక్య రెండవ భీముడు, ఆమ్మ రాజు సోదరుడు కంరికా 
విజయాదిత్యుడు, అమ్మరాజు కుమారుడు భీముడు ఎవరికి వారు వేంగీ రాజ్యమును సాధించుటకు సమర 
సన్నాహము లొనర్బుచుండిరి 


అమ్మ రాజుకు నిజమైన వారసులు కంరికా విజయాదిత్యుడు, భీముడు మాతమే కాని, రెండవ 
యుద్ధమల్లుడు వేంగీ రాజ్యమునకు రాదగినవాడు కాడని ముదిగొండ దీజయిత భావించెను యుద్ధ 
మల్లుడు రాష్ట్రికూటల సహాయమున సింహాసన మధిష్టించుట బిజయితకు క౦టగి౦ పెనది అతడు యుద్ధ 
మల్లుని పై దండెత్తుటకు సకల సన్నాహము లొనర్నుచుండెను 


రాష్ట్రకూట నాల్గవ గోవిందుడు రెండవ యుద్ధవల్లుని వక్షము వహించెను కొఅవి సీమ 
నేలుచున్న బిజయిత యుద్ధమళ్లునికి వ్యతిరేకి కావున గోవిందవల్రభుడు ముందు ముదిగొండ రాజ్యము పె 
దండె తదలచెను 
 శెండన అరికేసరి పెద్ద బావమరది రెండవ అమోఘవర్షుడు అతని నతని సోదరుడు 
నాల్గవ గోవిందుడు రాజ్య భష్షుని గావించి సింహాసన మా కమించెను 
అరికేసరి ఈ దారుణ చర్యను సహింపలేదు రాజ్యమునకు వారసుడైన రెండవ అమోఘ 
వర్దుడు నిర్మాశయుడగుట ఆతనికి బాధాకరమయ్యెను అరికేసరి తన రెండవ బావమరదియగు నాల్గవ 
గోవిందుని రాష్ట్రకూట సింహాసనమునుండి దించుటకు యత్నించెను 


నాల్గివ గోవిందునితో ముదిగొండ విజయాదిత్యునికి వైరమేర్పడినది ముదిగొండ విజయా 
దిత్యుడు కొజవి శాసనమున గొజగాయ్యగా పేర్కొబడిననాడు ఇతని తండి కుసుమాయుధుడు తూర్పు 
చాళుక్య గుణగ విజయాదిత్యుని సామంతుడు కావున తన [వథువుపై గల అభిమానమును. వెల్లడించు 
కొనుటకు తన కమారునికి గుణక విజయాదిత్యుడని సేరిడెను కావున ముదిగొండ విజయిత, విజయా 
దిత్య, గొణగయ్య, గుణగయ్య నామములతో కొజవి శాసనమునం దఖి వర్ణింపబడిన వాడును వంవ 
భారతమున పేర్కొనబడిన వాడును నితడే, ముదిగొండ బిజయిత వర్మ్శాకమళాలి రాష్ట్రకూట రెండవ 
కృష్ణవల్లభునితో పోరాడి, మొదటి భీముడు వేంగీ సింహాసన మధిష్టించుటలో త౦డి కుసుమాయుధునికి 
బిజయిత తోడుగా నుండి సహకరించెను 

ముదిగొండ విజయాదిత్యుడు వేంగీదేశము నేలు రాజన్యులకు సామంతునిగా నుండి కొజవి 
సీమ నేలుచు, వేంగీ రాజ్య రక్షణార్గము రాష్ట్రకూటుల దండయాత్రల నెదుర్కొని విజయములు 
సాధించుచుండెను 


64 


రాష్ట్రకూట రెండవ కృష్ణుడు క్రొలేకు సర స్తీరమున పొందిన ఆపజయమునకు ముదిగొండ కుసు 
మాయుధుడు, విజయాదిత్యుడు కారకులని భావించి, |వచండ సైన్యముతో కొణవి సీమపై దండెతి 
విజయము సాధించి, కాక ర్య మూడవ గుండన కుమారుడగు ఎజీయ రాష్ట్రకూటుని ఆ రాజ్యమున 
(వతిస్షించెను. 


ముదిగొండ విజయాదిత్యుడు రాజ్యమును కోల్పోయి, నూతన స్యెన్యమును సషీకరించు 
కొనెను (క్రీ శ 912 లో రాష్ట్రకూట రెండవ కృష్ణుకు మరణించెను ఆ యదనున విజయాదితు 
కొఅవిసీమపె దండెతి కాకర్త్య ఎజీయ రాష్ట్రకూటు నోడించి, పారద్రోలి కొరవిసీమ నా[క్రమించి, 
ముదిగొండ రాజ్యము నేలుచుండెను 


(క్రీశ 98కి లో రాష్ట్రకూట నాల్సవ గోవిందుడు కొరవి సీమమై దండెత్తెను [ప్రచండ సైన్య 
యుతుడై దండెత్తి వచ్చిన రాష్ట్రకూట నాల్గవ గోవిందు నెదిరింపజాలక రాజ్యమును వీడి వేముల 
వాడ రెండవ అరికేసరి నాశయించెను 


రెండవ అరికేసరి ముదిగొండ విజయాదిత్యున క్మాశయ మొసంగుటయే గాక అతనిని ఆదిలా 
బాదు జిల్హాలోని చెన్నూరు సీమను పాలించుటకు నియమించెను ఈ విషయములు గొణగ విజయా 
దిత్య లేక బిజయిత కుమారుడగు ఒద్దెగుని [కి + 941 నాటి చెన్నూరు అగ స్వేశ్యరాలయ 
శాసనము వలన తెలియుచున్న వి 


గొణక లేక బిజయిత సోదరుడు నిరవద్యుడు ఇతడు అమ్మరాజు ద కమాతురుడగు 
చాళుక్య భీముని పక్షము వహించి, రెండవ యుద్ధనుల్లు? సింహాసన (మని గావించు యత్నము 
లొనర్చుచుండెను 


ఈ రాష్ట్రకూట, ముదిగొండ, వేములవాడ, తూర్పు చాపక్య రాజన్యుల యుద్ధములందు 
వేంగీదేశ రెండవ ఫీముడు విజయము సాధించెను గో విందవల్లభుని చే పంవబడిన సెన్యమునకు నాయ 
కత్యము వహించిన పణ్యార్యుని రెండవ అరికేసరి జయించినట్టు వేములవాడ కాసనమువలన విశదమగు 


చున్నది ఇందే ముదిగొండ చాళుక్య బిజ్జన లేక, విజయాదిత్యునకు రెండవ అరికేసరి ఆశ్రయ 
మొసంగినట్టున్న ది, 


రెండవ అరికేసరి మహారాజునకు రాష్ట్రకూట రాజకుటుంబముతో వై వాహిక బాంధవ్య 
మున్నది నాల్లవ గోవిందుని సోదరి రేవక నిర్మాడి నితడు వివాహమాడి యుండెను ఇతని తల్లి 


65 


జాకవ్య రాష్ట్రకూట అకాలవర్ష కృష్ణుని తనయ కావున రెండవ అరికేసరి మూడవ ఇంద్రవల్లభుని 
ట్రా 
మేనలుడు 
య 
రెండవ అరికేసరి బాల్యమున మేనమామయగు మూడవ ఇం|దవర్మ చెంతనుండి విద్యా 


బుద్దులు నేర్చి వరిపాలనా వ్యవహారములందును, యుద్ధ విద్యలయందును నిస్టాతుడయ్యెను ఇతనికి, 
రాష్ట్రకూట రాజ్య వ్యవహారములన్నియు తెలిసి యుండెను 


రాష్ట్రకూట రాజ్యమునకు నిజమైన వారసుడు మూడవ ఇం|దవల్ణభుని జ్యేష్ట కుమారుడగు 
రండవ అమోఘవర్షుడు తం్యడి యనంతర మితడు రాజ్యపీర మలంకరించి కీ శ 929 నుండి 950 


వరికు మ్యాతదే షలించెను ఇతని సోదరుదు నాల్గవ గోవిందు డితనిని తొలగించి క్రీశ, 980 లో 
రాష్ట్రకూట సామాజ్యాధినేత యయ్యెను 


రెండవ అరికేసరికి తన రెండవ బావమరదియగు నాల్గవ గోవిందుని చర్య సహింపరాని 
దయ్యెను అతడు గోవిందుని తొలగించుటకు కృతనిశ్చయు డయ్యెను 


రాష్ట్రకూట సామంతులు కొందరు నాల్గవ గోవిందునికి వ్యతి రేకులై అతనిని తొలగించుటకు 
నిశ్చయించి సమయమునకై వేచి యుండిరి 


రాష్ట్రకూట మూడవ ఇందవల్లభుని సవతి సోదరుడు బద్దెగడు అతని తనయుడు 
మూడవ కృష్ణుడు ఈ తండ్రి తనయులిద్దరు నాల్గవ గోవిందునికి వ్యతిరేకముగ ప్రవ ర్రించుచుండిరి 
అతనిని రాజ్యాధికారము నుండి తొలగించు [పప్రయత్నమందుండిరి బద్దెగుని మామ కాలదురీ యువరాజ 
దేవుడు మూడవ కృష్ణుని మాతామహుడు ఏరు కాలచురి యువరాజ దేవు నాశ్రయించి అతనిని సైనిక 
సహాయ మర్థించిరి 


రెండవ ఆరికేసరితో సఖ్యమొనర్చి బద్దెగడు కొలచురి సెన్యమును సహాయముగా తీసికొని 
వేములవాడ చేరెను 


రెండవ అరికేసరి తన సైన్యమునకు తొడుగా, ముదిగొండ విజయాదిత్యుని సైన్యమును; 
కాలచురి సైన్యమును సమకూర్చుకొని, రాష్ట్రకూట నాల్గవ గోవిందుని సెన్యము నెదుర్కొానెను ఇరు 
వాగుల సైనికులు ఘోర రణమొనర్చిర్‌ ఈ యుద్ధమున నాల్గవ గోవిందుని సైన్య మోడిపోయెను 
గోవిందుడు పరాజితుడై రణరంగమును పీడ పారిపోయెను తపక అరికేసరి సెన్యకూటమికి విజయము 
లభిం వెను. 


66 


రెండవ అరికేసరి బద్దెగుని మూడవ అమోఘవ ర్షుడను పేర రాష్ట్రరికాఏ సీంహసనమున 
వతిష్షించెను కీ శ 9085లో "నంగి రాజ్యమున ల యుద్ధమల్లు కీడిం౦, రెండవ ఏముడు 
రాజయ్యెను అతడు ముదిగొండ రాజ్యమందున్న కొర విసీకులో నిలవద్యుని రాజుగా నియనంచను 


వేంగీ, మాన్యఖేటము, కొరవిసీమ రాజ్యములం దదికారములు మారెను ఈ మార్పులకు 
రెండవ ఆరికేసరి రాజకీయ ఏపు బెత్తు “డలు, యుర్ధరర్శితము వ పరిహొలినాన. రవము కారణములు 


రెండవ అరికేసరి కక్కలుని సోదరుడగు బప్పవనయొక్కి_ అంకకారుని యుడ్రమం దోడిం 
చెను బవృవన అంకకారడు నాల్గవ గోవిందుని పక్షమున పోరాడుచు యుద్ధరంగము3 మరణింవెను 
అంకకారుడన ఒక రాజునకు బదులుగా యుద్ధ్దమొనర్చువాడు రెండవ అంరేసరి వేములవాచ శిలాానన 
మందు బప్పవన నంకకారుని [ప్రశంస యున్నది 


రెండవ అరికేసరికి పాంబరాంకశ, అష్ముశ :.;0ధవారణ, ఆరూథ సర్పజ్ఞ, ఉదా 
నారాయణ, గుణనిధీ, గుణార్జ్యవ, (తీభువన మల్ల ఆది బిరదములున్నవ 


iG 


ps 


కరీంనగర్‌ శాసనమునందు రెండవ అరికేసరి సబ్బి 20 వేలు పారించుచున్న ఆలు 
ఒడినది చెన్నూరు అగ స్యేశ్వరాలయ శాసనము పోదననా డితని రాజ్యమునం దున్నట్లు తెలు తెలు హ్‌. 
రెండవ అరికేసరి పాలనాకాలమం దీవంశీయుం రాజధానిగా పోదన నగరముండెను *ఇంగావర ఏ పట్టం 
ఈ వంశీయులకు కొంత కాలము రాజధానిగా వర్ణిల్లియుండెను వేములవాడ, రెండవ లరేెకేసరి ఉ 
ధాని కావచ్చును 


tw 


Fs 


పెద్దన నిర్మించిన ఆదిత్యాలయమును చూచుటకు రెండవ ఆరికేసరి వేములవాడ కేతెంచి, 
అతని కోరికపై నూరు నివ ర్గనముల భూమిని దానమిచ్చినట్టు వేములవాడ శాసనము తెలుపుచున్నది 
కావున రెండవ అరికేసరి రాజధాని పోదన నగరమైనను, గంగాధర పట్టణమైనను ఐయుండును పెద్దన 
కోరిక పై వేములవాడ కేతెంచిన రెండవ అరికేసరి ఆ |పాంతము రాజధాని కనువై నదని భావించి దానిని 
తన ఉపరాజధానిగా చేసికొయుండవచ్చును వేములవాడ రాజ్యము విశాలమైనది గోదావరీ వరీవాహక 
(పాంతమం దున్నట్లిది గోదావరి నది కిరువై పుల ఏ సరింఏియన్న రాజ్యమున కనుకూలమెన (ప్రదేశ 
మున వేములవాడ పట్టణ ముండుట వలన అరికేసరి దానిని ఉప రాజధానిగనో లేర రాజరానిగనో 
చేసికొని యుండును 


రెండవ అరికేసరి సాహిత్యాభిమాని కవి పండితుడు కవి పండిత పోషకుడు వంవ మహా 


కవి ఇతని ఆస్థాని ఈ మహాూవికి ఆరికేసరి ధర్మ పురము న|గహారముగ నొసంగెను కన్నడ భాషా 
సాహిత్యము లతని కాలమున వృద్ధి చెందినవి 


67 


వంవంవి రచించిన విక్రమార్జున విజయము జైన కావ్యమైనను అతడు అరికేసరిని నాయకు 
నిగా ఛాతఏరుడగ్ని ఆర్జునునిగా భావింది మహో పబంధముగ దానిని రచించెను 


ప మహా“వి సోదరుడు జినవల్రభుడ ఇతడు కుర్కా్యాల శాసనమును వేయించెను 

డనేంమంది ఓ నమత గురువులను, పండితులను, కవులను ఆదరించి పోషించెను జన్నాశయ 
మంచో (జమున మల్టియ రేచన జినవల్పభుని |పోత్సాహమున రచించెను వేములవాడ భీమకవి 
ర వెలసిన ఈ [| ౦ధము మల్చియ యను వెశ్య కివి పుంగవుడు రచించినట్టు భావంపదడుచున్న ది 


దిషీణావథ రాజకీయములందు కీలక పాత్ర వహించి, వేములవాడ చాళుక్య వంశ |పతిష 

౧0 

నినువడింప దీసిన రెండవ అఆరికేశరి మహారాజు [క్రీశ 980.955 వరకు సుమారు పాతిక సంవత్స 
ములు పాలించెను 


sa 


వాగరాజు ; 


రెందవ అరి కేసరి జ్యేష్ట కుమారుడు వాగరాజు తండ్రి మరణానంతరము [కీ శ 955 లో 
సింహాసన మధిష్టించెను ఇతడు రాష్ట్రకూట మూడవ కృష్ణభూవతి సామంతుడు కృష్ణభూవతి తండి 
ఒద్దెగ దు రా రాష్ట్రకూట సింహాసన మధిష్షించుటలో వాగరాజు తండి రెండవ ఆరికేసరి సహాయపడి 


యుండెను 


శ్ర సంవత్సరము 881 = డీశ 950 గడచిన సిద్ధార్ధి చె [తమాస (తయోదశిన, అరి కేసరి 
పెద్దకమారుడగు వాగరాజు గంగాధర వట్టణము రాజధానిగా రాజ్యమేలుచు కృష్ణ వల్ణభునితో గూడి 
మేల్వాడిలో నున్న సమయమున సోమదేవ సూరి తన యళ స్తింక చంపూ కావ్యమును పూ ర్తి చే సెనని 
ఆ గంధమున (వాయబడియున్న ది 
వా*రాజు మూడవ కృష్ణ వల్ణభుని సామంతుడు నేటి కరీంనగర్‌ మండలములోని 
(au) 


కుర్వాాల సమీవమందున్న గంగాధర పట్టణము వాగరాజు రాజధానిగా నుండెను 

జిన వల్ణభుడు వేయించిన బొమ్మ లమ్మగుట్టి కాసనమున్న [వదేళమునుండి గంగాధర 
నాలుగు కిలోషీ.క్ట దూరమందున్నది ఇదివరలో పంచాయతీ సమితి కేంద స్థానముకనున్న ఈ 
(గామము మండల (పజావరిషతు కార్యస్థానముగ నున్నది వాగరాజు గంగాధర రాజధానిగ్గా వేములవాడ 


చాళుక్య రాజ్యమును E శ 955 నుండి 960 వరకు పాలించెను 


68 


బద్దెగడు క 

వేమిలవాడ చాళుక్య రెండవ అరికేసరికి లోకాందికవలన జన్మించిన ఒద్దెగడు వాగరాజు 
తరువాత రాజయ్యను వేములవాడలో నితడు వేయించిన శాసనమొకటి లభిందినది ఆందితడు సోమ 
దేవ సూరికొరకు నభదామ జినాలయమును నిర్మించినట్టున్నది ఇతడు తండ్రి పాలించు కాలమున, 
మహాకవిగా, జై నమతాచార్యునిగా |వసిద్ధి వహించియన్న సోమదేవసూరియెడ భ_ిభావము ఏలిగి 
యుండెను బహుశః సోమదేవసూరి బద్దెగుని విద్యాగురువై యుండును 


ఒద్దెగుడు పాలించు కాలమున సోమదేవ సూరి వేములవాడలో నివసింవదలవి తన కోరికను 
వెల్లడించి యుండును గురువు పెగల భక్తి భావమున నతడు శుభదామ జినాలయమును నిర్మించి ఆతని 


కన్ని సౌకర్యము లేర్పరచి యుండును బద్దెగుడు వేములవాడ రాజ్యమును [క్రీ శ 960 నుండి 966 
వరకు పొలించెను 


మూడవ అరికేసరి : 


బద్దెగుని తరువాత అతని కుమారుడు మూడవ అరికేసరి, క. శ 966 లో వేములవాడ 
రా జ్యపాలకుడయ్యెను. ఇతడు తన రాజధానిని గంగాధరనుండి వేములవాడకు మార్చెను, గంగాధర 
పట్టణముకన్న సీటివసతిగల వేములవాడ వట్టణము రాజధానికి యోగ్యమని నతడు భావించియుండును. 
వేములవాడ వట్టణము నంటి పారుచున్న “పెద్దవాగు నీరు నేటికిని [గ్రామీణుల కువయోగ వడుచున్న ది. 


మూడవ అరి కేసరి, పర్భిణి తామ శాసనమును వేయించెను క్రీశ 966 లో రాజధానియగు 
లేంబుల వాడలో రాజ్యమేలుచు, సోమదేవ సూరికొరకు తన తం|డి బద్దెగడు నిర్మించిన శుభదామ 
జినాలయ వసదికి నవసుధాకర్మబలి నివేద్యార్థము సబ్బి సహ్మసములోని రేపాక ద్వాదళాంతర్గత 


వనికటువలు (గ్రామమును దానమిచ్చు సందర్భమునందు పర్ఫిణి [తామ శాసనమును మూడవ అరికేసరి 
వేయించెను 


క్రీ.శ 908 లో మూడవ అరికేసరి రేపాక గామమునం దొక జినాలయమును నిర్మించిన 
ట్రచటి శిలాశాసనము తెలుపుచున్నది 


[కీశ 978లో కల్యాణీ చాళుక్య రెండవ తైలపుడు రాష్ట్రకూట వంశమును నిర్మూలించి 


సింహాసన మ్మాకమించెను. ఇతడు రాష్ట్రకూటుల పాలనములో నున్న రోశ్యిభాగములన్నింటిని తన 
యేలుబడిలోనికి దెచ్చుకొనెను 


69 


మూడవ అరికేసరి రాష్ట్రకూట రాజ్య పతనానంతరము కల్యాణీ చాళుక్య చక్రవరుల 
సామంఠునిగ వ్యవహరించి యుండును ఇతనీ పొలనా కాలము [క్రీశ 960 - 978 


మూడవ అరికేసరి యనంతరము వేములవాడ రాజ్యము నతని సంతతివారు పాలించి 
యుందురు మూడవ అరికేసరి తనయుడు బద్దెగడు, అతని తనయుడు బహుశః అరికేసరి పాలనా 
నంతరము బద్దెగడు లేక భ[ద్రగుడను నతడు వేములవాడ రాజ్యపాలనా బాధ్యత వహించియుండును 


కాజీపేటదర్శ్మా శాసనమువలన కాకతి మొదటి [పోలరా జొక భ్యద్రగుని పార ద్రోలినట్టు 
తెలియచున్నది ఆ భదగుడు వేములవాడ పాలకుడగు మూడవ అరికేసరి వంశమునకు చెందిన 
బద్దెగడై యుండవచ్చును ఇంతటితో వేములవాడ చాళుక్య రాజ్య మంతరించెను 





చేవులవాడ చాళుక్యుల నొటి. నోస్‌ చర్మిత 


వేములవాడ చాళుకుంలు పాలించిన కాలపు లె_ంగాణ (పాం సాఎఘివ వరత నజుంగుఓ 
% ఖో 


ఎమ ర్‌ 4 


కావంశీయుల శాసనములు, సమకాలికి రాజులగు రాష్ట్రకూట తూర్పు దొ, సై రా పేర 


“ స "లో % అజ వ. ల ఖా 
సంఒంధింవిన శాసనములు, పంప మహాంఎ రచనలు, వల్లియ కెదన ఎప కం, గుదద యూద 


ళీ hn 


యశ సిలర చంపువు వంటి [గంధిములు, గట్టడములు, దేవాలయ శిబ్చము లతాధిర యలు 


వేములవాడ చాళుర్యుల పాంసమున కన్న గ భాష అవుద్ది బందినటి అన. [గంధము ౮ 
భాషలో రచింఎబడినవి ఈ రాజన్యులు వాలిం -ని [(వాంతములు. తెయిగు మాం HENS 
తెలుగు భాషాభివృద్ధి జరిగినది పంప మహాకవి సోదందు జినవల్దరుడా పసన. re (తో 
శాసనమున మూడు కంద పద్యములున వి ఇఏ తెలుగు భాషలో రొలి కంద పద్యములు 

రేనాటి చోకుల శాసనము౬౦దును, తూర్పు చాపక్య పమఫులు (వుటించెన శాసనము 
లందును తెలుగు వడ్యముఒశ్నవి జినదల్దబునకి పూర్వము |పరటించిన రేనాటి దో... శాసనములు 
వృత గంధి పద్యములలో నున్నవి తూరు చాషక్య (ప్రభువుల రాలి కాసనములందు మధ్యం ర 
లున్న వి. వేములవాడ చాసక్యులు కన్నడ భాషను రాజ భాషగా వాడుటవలన రెలుగు భాష రంతగా 
(ప్రాముఖ్యము లభింవలేదు 


వేములవాడ చాళుక్యుల కాలమున వెలసిన భాసనము-_లోని తెలుగు ధాష అంధ్ర దాః 


న్న 


యారంభ దశను సూచించును ఈ రాజ వంశీయులు [క్రీ శ 641 నుండి (కిక 105 వవకు పాలించి 
యుండిరి ఏరి పాలనా కాలమున కన్నడాం[ధ భాషలు, ఆంధ్ర శిల్పము అభివృద్ధి గాందనవి 


నా 
ఫ్‌! 


రాష్ట్రకూట, బాళుకం రాజుల కాలమున వెలసిన శిల్పమున కొక (వల్మేరళ యుస్నది 
తరువాత కాకతి శిల్పము (ప్రసిద్ది గాంచినది 


వేములవాడ చాళుక్యులు జైన మతానుయూయులు పీరిలో కొందరు శవ మడాభిమాను 
లుండిరి పరమత సహనముగల ఈ రాజపంశీయు లనేక దేవాలయములను నిర్మించుటలో తోడ్పడినాడు 
జైన మతానుయాయులై న వేములవాడ చాళుక్యు లనేక జైన బసదుంను, విద్యాలయము లను, జికాలయ 
ములను నిర్మించిరి వైదిక మతానుయాయులకు సమ స్త సౌకర్యము లేర్పరచిరి విపుల కనే అగ్రహార 
ముల నొసంగిరి 


గ్‌] 


ఎన మునులను గౌరవించి, ఆదరించి, పోషించిరి జెన బసతులందున్న జె న మునులకు 
వందల కొలది విద్యార్థులకు ఉచితముగా విద్యా బోధన చేయుచుండిరి సంగీత, సాహిత్య, శిల్బ, చిత, 
వేదాంత శాస్త్రము లీవిద్యాలయమ.లందు బోధింవబడుచుండెను 


లెబంగాణ మందలి నిజామాబాదు, కరీంనగర్‌, ఆదిలాబాదు మండలములందు వీరి పరిపాలన 
ముండెను గోదావరి నది ఉత్తర దక్షిణ తటములందును, మంజీరానదీ వరీవాహ |పాంతఘందును 
వేములవాడ చాషక్యుల రాజ్యము వి సరించియుండెను 


రాష్ట్రకూట చడ వరుల సామంతులుగను, బంధువులుగను నున్న వేములవాడ చాళుక్యుల 
రాజమున డైన మతము వర్ణిల్దినది 


వేములవాడ చాళుక్యుల కాలమున సమస కళలు వృద్ధి చెందినవి [పజల జీవన విధానము 
లోను ఆచార వ్యవహారములలోను నూతన వరిణామములు కలిగినవి కన్నడ సం|పదాయములు, 
wa a స 4 ఖలీ స 
సంస్కృతి, భాషా సాపి తృములతోపాటు ఆంధ భాష, సంస్కృత వృద్ధి గాంచినవి 


ఈ రాఒన్యులు పాలించిన కాలమున రాష్ట్రకూట చక్రవర్షుల |వభావము తెలంగాణ 
మందంతట వి సరించినది వేములవాడ చాళుక్యులు, కాకతీయులు రాష్ట్రకూట (ప్రభువుల సామంతులుగ 
నుండి వారి పరిపాలనా పద్ధతులను తమ తమ రాజ్యములం దమలువరిచియుండిరి విధేయ సామంతులుగ 
నున్న వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటాన్వయు లొనర్పు యుద్ధములందు సహకరించి వారి 
మన్ననలకు పాత్రులై రి వేములవాడ చాళుక్యుల పాలనాకాలపు [పజల సాంఘిక చర్మిత మిచట 
క్టుప్తముగా (వాయబడుచున్నది 


పరిపాలనా విధానము : 

వేములవాడ చాళుక్యుల పాలనమున వారు పాలించు రాజ్యము సుభిషముగా నుండెను 
భూమి సస్యశ్యామలమెై యుండెను కరువు కాటకములు లేక [ప్రజలు సుఖమయ జీవనము గడుపు 
చుండిరి సపాదలక్ష దేశమున ఈ రాజవంశీయులు {కీ శ "50 నాటికి, స్థిరపడి యుండిరి 


పరిపాలనా సొకర్యమునకు వేములవాడ రాజ్యము విషయములుగను, నాడులుగను, సీమలు 
గను, సీమలు పురములుగను, [గ్రామములుగను విభజింపబడి యుండెను వేములవాడ, చెన్నూరు, 
పోదన నగరము, గంగాధర వంటి పట్టణము లానాడు (పసిద్దిగాంచి యుండెను 


72 


వేములవాడ రాజ్యము మండలములుగను, మండలములు |గామములుగను విభజింవబడి 
యుండెను పోదన నగరము వీరి తొలి రాజధాని. తరువాత గంగాధర, వేములవాడ వట్టణములు 
వీరి రాజధానులుగ వర్ధిల్రినవి 


రాజు సర్వ స్వతం[తుడు మంత్రి మండలి సలహా ననుసరించి ఈ రాజన్యులు పరిపాలనా 
వ్యవహారములను నిర్వహించుచుండిరి సీమను పాలించుటకు సేనానాయకుడు నియమింవబడి యుండెకు 
రాజ్య ఆర్థిక వ్యవస్థను, రాజకీయ, సాంఘిక పరిస్థితులను అనుసరించి రాజు పటిష్ట మొనర్చు చుండెను 


వేములవాడ చాళుక్యుల _ పాలనమున పాలనాయం[తాంగ నిర్వహణకు  [గామము 
(పాతివదికగా నుండెను రాజ్యమున మంతి, పుఠోహితుడు, మైర్యాధివరి, దౌవారికుడు, దండనాథుడు, 
విషయాధివతి లేక సీమనేలు అధికారి, ఆయు క్ర, నియుక్త, అధ్యక్షుడు, |గామాధికారి మున్నగువారు 
పరిపాలవా వ్యవహారములను నిర్వహించుచు రాజాజ్ఞలకు బద్దులె వ్యవహరించుముండిరి రాజ్యమున 
పరిపాలనా వ్యవస్థ పటిష్టమై యుండెను 


తమ రాజ్య పాలనా వ్యవహారముల నతి సమర్థవంతముగ నిర్వహించుచు తమ యేలికలగు 
రాష్ట్రకూట చక్రవర్తుల ఆదేశముల ననుసరించుచు చక్కని పాలనా వ్యవస్థ నేర్పరచిన వేములవాడ 
చానక్యులు [పజాభిమానమును చూరగొని, సమ్య|క్పజాపాలన మొనర్చు పభువులుగా కీర్తి గాంచి 
యుండిరి 


విషయాధివతులు, సీమల పై ఆధిపత్యము వహించువారు, దుర్గాధీశ్వరులు నిర్ణీత సమయ 
మున పన్నులు వసూలు చేసి రాజకోళాగారమున కంపుచుండిరి కొందరు మండలాధీశులు సంవత్సర 
మున కొక పర్యాయము కప్పములు చెల్లించుచుండిరి సీమలందును, దుర్గాధీశ్వరుల యధీనమందున్న 
(పదేశములందును _వభుత్వాధికారులుండిరి వీరి యధీనమున కొంత సైక్యముండెడిది యుద్ధ సమయము 
లందు సీమలయందున్న సైన్యము రాజు సహాయార్థము పంపబడు. చుండెను 


రాజు సర్వాధి కారములు కలిగియుండెను మహామాత్యుడు, అమాత్యులు, దండ నాయకులు 
రాజు తరువాత పేర్కొనదగిన పాలకులు యువరాజు నియామకము వేములవాడ చాశుర్యు వంశమం 
దుండెను యువరాజులు, రాజకుటుంబీకలు సమున్నత వదవులను నిర్వహించుచు అవసర సమయము 
లందు యుద్ధములందు పాల్గొనుచుండిరి 


రాజ్యమున భూమిపై వచ్చు వన్ను ముఖ్యాదాయముగ నుండెను భూసారము, నీటివనరులు, 
భూపరిమాణము ననుసరించి పన్నులు విధించుచుండిరి వన్నులులేని భూములను ఉంఛభాలి యనుచుండిరి 


78 


వేములవాడ రాజ్యమున పన్ను అనేక విధములుగ నుండెను వృతిపన్ను, వ్యవసాయ 
భూములపై పన్ను, ఇంటివన్ను, పెండ్లి పందిళ్ళపై పన్ను చెల్టింపవలసి యుండెను వృతివన్నులు 
చెల్రించువారిలో వ్యాపారులు, ఆగసాలులు, కుమ్మరులు, కమ్మరులు, గొడుగులు తయారుచేయువారు, 
వివిధ విలాస వసువుల నమ్మువారు, వివిధ వృతుల నవలంబించువా రుండిరి 


రాజ్యమందున్న నదులు, నిధులు, ఖనిజములు రాజు అధికార పరిధిలో నుండెను వీటిపె 
వచ్చు ఆదాయము రాజ కోశాగారమునకు చేరుచుండెను రాజ్యమున వన్నులవలన అధికాదాయము వచ్చు 
చుండెను వన్నులు, సుంకములు వసూలు చేయటకు సుంకాధికారులు నియమింవబడి యుండిరి. 


రాఒ్యమందున్న సుంకాధికారులపై నొక అధికారి వర్యవేక్షకునిగ నుండెను ఇతనిని వడ 
వ్యవహారి అనెడివారు ఇతనికి ముఖ్యమైన పన్నులను విధించు అధికారము కలదు j 


[గామములందు వన్నుల లెక్కలను కరణములు చూచుచుండిరి సుంకాధికారుల పె భండారి 
ఆధిపత్యము వహించుచుండెను రాజ్యాదాయమున కొంత భాగము ఈతిబాధలకు, లోక శేమమునకు 
వినియోగించుచుండిరి తక్కిన [దవ్యమును వరిపాలనా వ్యవహారములకు, రాజ కుటుంబము వారి 
ఆవసరములకు, సైన్య నిర్వహణ కుపయోగించుచుండిరి అత్యవసర పరిస్థితులను, కరువు కాటకములను, 
ఆకస్మిక యుద్ధములను ఎదుర్కొనుఓకు కొంత [దవ్యము రాజకోశాగారమున నిలువయుంబెడివారు. 


నీటి పారుదల సౌకర్యము లేర్పరచి, వ్యవసాయాభివృద్ధికి వేములవాడ చాళుక్యులు పాటు 
వడిరి నదులపై ఆనకట్టలు నిర్మించి, కాల్వలు (తవ్వించి రైతులకు నీటి పారుదల వనరుల నేర్పరచిన 
వేములవాడ చాళుక్యులు (పజాభిమానమును చూరగొనిరి 


(పజా సౌక ర్యార్థము రహదారులను నిర్మించిరి పారశాలలను నెలకొల్పిరి స్మతములను, 
బసదులను, వె ద్యాలయములను కట్టించిరి ఈ రాజన్యులు [వజాహితమును గోరి గోదావరి నదీతీరమం 
దనేక స్నాన ఘట్టములను నిర్మించుటయేగాక తె ర్రికుల కనేక సౌకర్యము లేర్పరచిరి 


పావన గోదావరీ నది, మంజీర, మానేరు |పణీతా నదులు వీరి రాజ్యమున (వవహించు 
చుండెను ఈ నదులు వ్యవసాయమునకు వ్యాపారమునకు ఉపయోగవడుచుండెను మంజీరానది, 
గోదావరినది ఓడలు పయనించుట కనుకూలముగనుండెను దేశ విదేశ వ్యాపార మానాడు అభివృద్ధిలో 
నుండెను తూర్పు తీర రేవువట్టణములనుండి గోదావరి నదిపై వయనించి మంజీరికా దేశమునకు 
నావలలో వర్తకులు వచ్చుచుండిరి వేములవాడ రాజ్యమునందున్న కా శేశ్వరము (ప్రధాన వ్యాపార 
కేం్యదముగ నుండెను అట్టే గోదావరి, మంజీర, హరి[దా నదుల సంగమ |పాంతమగు కందు. రి 
ఆనాడు గొప్ప వ్యాపార కూడలిగ |వసిద్ధి గాంచియుండెను 


74 


వేములవాడ చాపక్య రాజుల పాలనాకాలమున [గామ వరిపాలనము పటిష్టముగ నుండెను, 
(గామ వరిపాలనా బాధ్యత (గ్రామ ద్వాదశ మను వం|డెండు వృత్తుల వారి యధీశనమం దుండెను 
(గొమాధికారి, న్యాయాధికారి, కరణము, గన్ని, తలారి, జ్యోతిష్యుడు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, 
చాకలి మంగలి, (గామోపాధ్యాయుడను ద్వాదళ వృతుల వారు (గ్రామ (పజల అవసరములసు 
చూచుచుండిరి 


[గామములందు రైతులను, ముఖ్యముగా వ్యవసాయదారుల నాధారముగా గొని దాాదళ 
వృత్తులవారు తమ వృత్తి ధర్మములను నిర్వహించుచుండిరి 


(గ్రామాధికారి [గ్రామమున జరుగు మంచి చెడ్డలకు బాధ్యత వహించుచు [గామ రక్షకునిగా 
వ్యవహరించుచుండెను 


(గ్రామమున సంభవించు భూ వివాదములకు, కుటుంబ కలహములకు, ఆ సి వంసక ములకు, 
వార సత్యమునకు సంబంధించిన వివాద ములను న్యాయాధికారి పరిష్క_రించుచుండెను 


[గ్రామ పరిధీలోనున్న భూములపై విధించు వన్నుల లెక్కలను, తదితర సుంకముల లెక్క 
లను చూచువాడు కరణము, వన్నులను విధించుచు, కరువు కాటకములందు రాజొజ్జల ననుసరించి, 
విధించిన పన్నులలో కొంత తగ్గించి రైతులకు సహకరించుచు, వారి నుండి న్యాయ సమ్మతమైన 
పన్నులను వసూలు చేయటలో సహకరించు కరణముల కానాడు గౌరవాదరములుండెను. 


(గామ పరిది యందున్న వ్యవసాయయోగ్యమైన పైలములకు నీరు నిచ్చుచు, [గ్రామ తటాక 
ములపైనను, చిన్న చిన్న జలాధారములపైనను ఆధిపత్యము నెరపువాడు (గని 


తలారి లేక తలవరి [గామ రక్షణ బాధ్యత వహించుచు గామ రక్షకు డనబడుచుండెను 
దొంగతనములు, దోపిడులు జరుగకుండ, నిత డ్మప్రమత్తుడై యుండెడివాడు ఒకవేళ |గామమం దట్టి 
సంఘటనలు సంభవించిన యెడల (గామ రక్షకుడు బాధ్యత వహించి, దొంగలను పట్టి బంధించు 
చుండెను దోపిడులలోను, దొంగతనములయందును నష్టవడిన వారికి నష్ట పరిహారము చెల్లించు వద్ధతి 
ఆనాడుండెను 


వ్యవసాయపు వనిముట్ట, లోహ వరికరములను |గామీణుల ఆవసరమునకు చేసి యిచ్చువాడు 
కమ్మరి గృహోవకరణములు, ఆయుధములు, ముఖ్యముగా కతులు, ఈటెలు, తయారు చేయుటలో 
కమ్మరులు నేర్పరులై యుండిరి 


76 


కుండలు, బానలు, గూనలు, వంట పాత్రలు, గాదెలు తయారుచేసి యిచ్చువాడు కుమ్మరి. 
నాణ్యమెన మట్టికుండలను, బానలను తయారుచేసి, వాటిపై రకరకముల రంగులతో, పలు విధములై న 
చిితములను రూపొం దించెడివారు ఆ నాటి కుమ్మరులు “చక్కని నేర్పు కలిగి, సుందరమైన మట్టి 
కుండలను తయారు చేసెడివారు (గామీణులిచ్చు కట్టడి ధాన్యముతో గాని, మట్టి పాత్రల నమ్మిన వచ్చు 
(పతిఫలముతో గాని కుమ్మరులు జీవించుచుండిరి 


వంగి, చాకలి, మంగలి తమ తమ కుల వృత్తులను నిర్వహించుచుండిరి. 


వ్యవసాయ దారులకు శుభా శుభ ఫలములను తెలుపుచు, ఏకా రిలో ఏ ఏ తిథులందు 
విత్రనములు చల్లుట, నాట్లు వేయుట, సొగబాటు చేయుట వంటి సమాచారమును తెలుపువాడు 
జ్యోతిష్యుడు ఇతడు, వివాహాది శుభకార్యములకు ముహూ ర్రములు నిశ్చయిం చెడివాడు 


[గామోపాధ్యాయుడు [గామములోగల విద్యార్థులకు విద్యాబోధ చేయుచుండెను వీరుగాక 
ఇతర వృత్తుల నవలంబించువారును గామములందు నివసించు చుండిరి కొన్ని గామములందు 
ఆష్టాదళ వృత్తులవా ఈుండిరి 


వేములవాడ చాళుక్యులు ద్వాదశ వృత్తుల వారికి, అష్టాదశ వృత్తుల వారికి మాన్యము లిచ్చు 
పద్దతి నమలులో నుంచిరి [వభుత్వమవారిచ్చిన మడి మాన్యములనుండి వచ్చు ఆదాయమునకు తోడు 
[గామరై తులు, (పజలు యిచ్చు కట్టడి ధాన్యము ఈ వృత్తుల వారి జీవనమున కాధారముగ నుండెడిది. 


యుద్ధ సమయములందు [గామ ప్రజలు, ద్వాదశ వృత్తులవారు [పభుత్వాధికారుల కండగా 
నిలిచి, యుద్ధ సామ గిని ఒకచోటు నుండి మరియొక [ప్రదేశమునకు చేర్చుఓలో సహకరించెడివారు 


ఆనాడు సాగు భూమి, బంజరు భూమి, అడవి, అను మూడు రకముల భూములుండెను. 
బంజరుభూమి వీడు భూమిగా నుపయోగపడుచుండెను ఈ భూములలో గడ్డి ఏపుగా పెరుగుచుండెను, 
[గామీణుల పశువులు వ్యవసాయదారుల పశువు లీ బంజరు భూములలో “పెరిగిన గడ్డి మేయుచుండెను 
[పతి [గామము, కొంత బంజరు భూమిని కలిగియుండెను భూమి లేనివారు రాజాజ్ఞను గొని బంజరు 
భూములను సాగు చేసికొనుచుండిరి రైతులు భూమిని లోతుగా దున్ని, చక్కగా పైరు ఎదుగునట్టు ఎరు 
వులు వేయుచు ఎక్కువ పంటలను పండించుచుండిరి 


భూస్వాములు స్వయముగా వ్యవసాయము చేయుచుండిరి కొందరు రైతులు |ప్రభుత్యము 
నుండి గాని, భూస్వాములనుండి గాని కమతమునకు, లేక కౌళ్ళకు భూమిని తీసికొని వ్యవసాయము 
చేయచుండిరి భూస్వాములు రైతులకు, భూమి లేనివారికి తమ భూములను కౌళ్ళ కిచ్చినను, భూమి 
వన్నును మాత్రము వారే [ప్రభుత్వమునకు చెల్లించుచుండిరి 


76 


ఆనాడు భూ వివాదములు తక్కువ సంఖ్యలో నుండెను గట్టు రాష, భూమి సరిహద్దులుగా 
నుండెను సరిహద్దు కలహములుగాని, భూ సంబంధమైన వాద వివాదములు గాని అనాడు లేకుండెను 
అట్టి వాద వివాదములు తల యె తిన [గామమందున్న న్యాయాధికారి వాటిని పరిష_రించుచుండెను. 
నాటి [గామ పరిపాలనము [వనజా తంత వరిపాలనమువలె, గణతం|త్రరాజ్యపాలనమువలె నుండెను 
ఆనాటి [గామములు స్వయంపోషకములుగ నుండెను 


నాటి రాజ మార్గములు వ్యాపారాభివృద్ధికి తోడ్పడునట్టుండెను _ వేములవాడ చాపక్యుల 
రాజ్యమునం దనేక రాజ మార్గములుండెను, పోదన నగరము నుండి గంగాధర మీదుగా, వేములవాడకు 
రాజమార్గము నిర్మింపబడి యుండెను ఆపే వేములవాడ నుండి కాశేశ్వరమువరకు మరియొక 
మార్గముండెను రాజ్యమందన్ని ముఖ్య పట్టణములను కలుపు రాజమార్గములను ఈ రాజ వంశీయులు 
నిర్మించి యుండిరి 


గోదావరి నదిపై ప్రయాణించు వర్తకులు, తైర్థికులు సమస్త సదుపాయములను కలిగి 
యుండిరి. భారీ వ్యాపారములపై పెద్ద సుంకము విధించుచుండిరి ఈ సుంకము హెజ్జుంక లే 
'పెర్టంక యనబడినది. 


చిన్న చిన్న వర్తకులు చేయు వ్యాపారము పై విధించు పన్నును కిరుపుల సుంకమను 
చుండిరి. [వభుత్వమునకు చెల్లించు పన్ను అధికముగా నున్నను వశాంత వాతావరణమున (పజలు 
జీవించు చుండిరి. 


భూసారము ననుసరించి వండిన పంటలో 1/6 వ వంతు, 1/8 వ వంతు, 1/12వ వంతు 
పన్ను రూపమున వ్యవసాయదారుల నుండి వసూలు చేయుచుండిరి పశువుల వ్యాపారులు, స్వర్ణ, రజత 
వ్యాపారులు. తమ ఆదాయమున సగము భాగము [(వభుత్వమునకు చెల్లింపవలసియుండెను 


వక్కలు, ఘృతము, రసగంధము, జొషధములు, పూవులు, ప్మాత్రలు, మట్టిప్మాతలు, చర్మము 
వంటి వస్తువులపై వచ్చు ఆదాయమును పరిగణలోనికి తీసికొని దానిపై ఆరవ వంతు వన్ను వసూలు 
చేయుచుండిరి 


జైనాచార్యులు, జై నమునులు, తీర్థంకరులు, వేదవిదులై న విపులు వన్నులు చెల్లింప 


నవసరము లేకుండెను రాజ్యమందున్న వీడు టు పశువులు bs పన్నుల నుండి మినహా 
యింపబడియు ౦డెను 


పల్లెవట్టులందును, (గ్రామసీమ యందును వంచాయతీ వ్యవస్థలుం డెను ఇట్టివి వంచాయతీ 
సభలనబడుచుండెను ఈ [గ్రామ సభా సభ్యులు రాజుచేగాని, రాజ పతిని ధిచేగాని “న యమింవబడు 


77 


చుండిరి సర్వశాస్త్ర సంవన్నులు, ధార్మికులు, నిత్య సత్యవచనులు, లౌకిక విషయముల నెటింగిన వారు, 
ధైర్యవంతులు, విచక్షణాజ్ఞానమున్నవారు, బంధు పీతి, ఆశ్రిత పక్షపాతము లేనివారు, మిత్రామితులందు 
సమదృవ్షిని చూపువారు పంచాయతీ సభలయందు సభ్యులుగా నియమింవబడుచుండిరి 


ఈ [గామ వంచాయతీ సభలలో నియమింపబడిన సభ్యులు స్వయముగా గాని, (పత్యేక 
సమయములందు రాజుతో కలిసీ గాని, రాజ (పతినిధులతో కలిసిగాని, (వభుత్య్వోద్యోగులతో కలిసి గాని 
తగవులు పరిష్కరించుచుండిరి 


రః సభ్యులు మచ్చరము లేక, కులీనులై, నీల గుణసంపన్నులై, వయోధి పులె, ధనాఢ్యుతె 
యుండవలెను ఇట్టివారు (బాహ్మణులుగాని, వైశ్యులు గానీ, తదితరులుగానినై యు౦డవచ్చును 


సభావతి లేక న్యాయాధిపతి, ఇంగిత జ్రానము కలిగి, ఊహపోహ లెరింగి, (పాడి 
వాకుడైన |బాహ్మణుడై యుండవలెను. రాజుగాని, రాజుచే నియమింపబడిన అధికారిగాని లేని సమయము 
లందు న్యాయాధిపతిగా నితడు బాధ్యతలు నిర్వ ర్రించును వి|పుడు లేని సమయములందు ఇట్టి గుణ 
సంపద గల వేరొకనిని న్యాయాధివతిగను లేక విచారణకర్తగను నియమించుచుండిరి శూరుడు 
న్యాయాధికారిగా నుండుట క నర్హుడు 


వాది (పతివాదుల నెదురెదురుగా నిలిపి విచారణ జరుపుచుండిరి శృతి స్మృతి శాసనముల 
నాధారముగా గొని విచారణ సలిపి తీర్పు నిచ్చుచుండిరి 


సాక్షులు లేని సమయమందు దివ్యముల నిచ్చుచుండిరి అనగా అగ్ని, త్రైలాది పరీక్షలు 
జరుపుచుండిరి తవ్వులు చేసిన వారికి తగిన శిక్ష లభించుచుండెను 

కులట, రజస్వల, |ప్రసూత, యువతి సభాస్థలి వ్రవేశమున కనర్లులుగా నుండిరి అనేక 
విప కుటుంబముల వారు విద్యా వినయ సంవన్నులె, పంచాయతీ సభల కధ్యక్షులుగా నుండిరి. 


వేములవాడ చాళుక్యుల రాజ్యమున ధాన్యాదులను కొలుచుటకు రాజమ్ముదికలు గల కొల 
పాత్రలు వాడుకలో నుండెను, నేడు సీలుకుంచములు, కిలో కొలపా[తలు, తూకములు నాడుచున్న ధ్రే 
ఆనాడు కొలపా[తలుండెశు భూమి కొలతలకు [పత్యేక మైన దీర్భ కొలమానములుండెను. 


ఈ రాజన్యులు విద్యావంతులకు, శిల్పులకు, కళాకారులకు, గణిత శాస్త్రజ్ఞులకు, జైన 
మునులకు, జైనాబార్యులకు, వైదిక (బాహ్మణులకు భూసువర్ణాగ్రహారములను దానమిచ్చు చుండిరి. 
రాజులు, వారి అనుయాయులు, కవులు, కవుల బంధువులు, దేవాలయములను, జైన బసదులను 
నిర్మించి ఆలయముల నిర్వహణకు, జైన బసదుల వసళులకు భూ సువర్ణ దానము లిచ్చుచుండిరి 


78 


ఆనాడు వేములవాడ రాజ్యమున వడ్డీ వ్యాపారము విశేషముగ సాగుచుండెను ఈ వృతిలో 
నున్న వ్యాపారులు (వజలనుండిగాని, వ్యాపారులనుండిగాని తక్కువ వడ్డీ తీసికొనుచుండిరని కాసన 
ముల వలన తెలియుచున్నది 


గద్యాణము,హాగ ఆనాడు వాడుకలోనున్న నాణముఎ ఒంగారు, వెండి నాణెములు సైతము 
వాడుకలో నుండెను వేములవాడ రాజ్యమున వరక సంఘములు, శిల్పకార సంఘములు, మహాజన 
సంఘములుండెను ఆయా సంఘము లాయా సంఘ సభ్యుల అభ్యున్నతికి కషి చేయుచుండెను 


ఆనాటి రాజనీతి స్వారాష్ట్రికము, పార రాష్ట్రికమని రెండు తెరగులుగ నుండెను 
స్వారాష్టింక నీతి రాజ్యపాలనా పరముగను, పార రాష్టి9క నీతి సంధి వి గహరీతుల రనుగుణముగిను 
నుండెను రాజులు, రాజాధిరాజ, రాజ పరమేశ్వర, పరమభట్టార కాది విరుదములు 5లిగియు౦1ిరి 
జైన మతానుయాయులై న రాజులు జైనాదార్యుల, శైన రీర్ధంవంరుల భక్తులుగ వ,ర్థింవబడి నారు 


సామంత మాండలికులు, దుర్గాధివతులు వేములవాడ (ప్రభువులకు వన్నులు, కానుకలు 
చెలించుచుండిరి యుద్ధ సమయములందును, విపత్కర పరిస్థితుల యందును మాండలిక రాజులు 
దుర్గాధ్యకులు, సామంతులు సైన్య సహాయ మొనర్చుచు యుద్ధములందు స్వయముగా పాలొను చుండిరి 


రాష్ట్రకూట చ్మకవరుల సామంతులుగా వేములవాడ చాళుక్యులు చ్మకవరి సైన్యముల 
కధ్యక్షులుగనుండి అనేక యుద్ధము లొనర్చి విజయములు సాధించిరి ఆనాటి రాజులకు సహాయముగా 
(పధానా మాత్యునితో కూడిన మంతి మండలి యుండెడిది రాజు, మంతులు పరస్పరము విషయములను 
చర్చించి, వజోవయోగ నిర్మాణ కార్యకమముల నమలుపరచు చుండిరి మంతిమండలి సమావేశము 
లకు రాజు అధ్యక్షునిగా నుండెడివాడు 


"నైనిక వ్యవస : 
అ థి 


వేములవాడ (పభువులు తమ ఆరీనమున కొంత స్వంత సైన్యమును నిలుపుకొని వారికి 
స్వయముగా జీతబ తెముల నిచ్చుచుండిరి ఇట్టి సైన్యము స్వంత సైన్య మనబడినది 


అత్యవసర పరిస్థితులందును, యుద్ధ సమయములందును, సామంత మాండలికులు రాజునకు 
సెన్య సహాయమొనర్చు చుండిరి సెన్యమున ఏభాగములుండెను 


| సామంత మాండలికులు, దండ నాయకులు, దుర్గాధీకలు సేనా నాయకులుగ వ్యవహరించు 
చుండిరి. మాండలికులపై మహామండలేశ్వరు డాధిపత్యము వహించుచుండెను సంధి వ్మిగహి 


79 


తం తపాలుడు మున్నగు సైన్యాధికారులు సెనికులను [కమశివణలోనుంచి, యుద వ్యూహ రచనలను, 
థి 

యుద్ధ తం౦ంతములను, యుద్ధ రహస్యములను బోధించుచుండిరి ళు రాజులు దండి తీ వచ్చినపుడు 

మాండలికులు, సామంతులు, దుర్షాధిపతులకు సెన్య సహాయమొనర్చు చుండిరి 


యుద్ధ సమయములందు గజములక్తు, గుణములకు, వీరులకు మధువును ఇచ్చు చుండిరి 
యుద్ధమునకు పురషుంతోపాటు శ్రీలు సైతము వచ్చుచుండిరి అశ్యములకు శరీర రక్షణార్థము 
కవచములు తొడుగుచుండిరి 

సైనికులు శిరస్తాాఇములు, కవచములు ధరించెడివారు యుద్ధరంగమును వీడి వరువెతు 
సైనికులకు స్త్రీ వేషము వేసి ఆవమానవరచు చుండిరి యుద్ధ సమయములందును, యుద్ధ విజయానంత 
రమును స్త్రీ శన బాల గో (బ్రాహ్మణ వృద్ధ పరిజనులను హింసింవ రాదను నియమ ముండెను 


రాజు, దుర్షాధ్యత్షుల యదీనమున కొంత సెన్యముంచి, ఆ సైన్యమును నిర్వహించుటకు 
ధనమును గాని కొన్ని [గామములను గాని ఇచ్చుచుండెను దుర్గాధిపతి పరిధిలో నున్న సైన్యము దుర్గ 
రక్షణ బాధ్యత వహించుచు ఆ దుర్గము పరిధిలోగల (పాంతములం దల్పరులు గాని శతు రాజులవలన 
భయము గాని లేకుండ చూచుచుండెను 


యుద్ధములు సర్వ సాధారణముగా శరత్కాలమున జరుగుచుండెను యుద్ధములందు భేరి 
వాద్యములు వాయించుచుండిరి శకునములను పాటించుచుండిరి ముహూ ర్తములను నమ్మి, తిథి వార 
నక్షత ఘడియ విఘడియలను పాటించి యుద్ధమునకు బయలుదేరెడివారు 


రాజులు దండయాత్రలకు బయలుదేరు సమయమునను, యుద్ధకాలమందును దానధర్మములు 
చేయుచుండిరి రా్యతులందు యుద్ధములు నిషేధింవబడియుండెను న్రీలను అంతఃపురములం దుంచి 
వారి రక్షణకు సైన్యము నుంచెడివారు వేములవాడ చాళుక్యుల పాలనాకాలమున రథముల కన్నను 
గజముల కన్నను హయ పదాతి దళములు ముఖ్యమైనవిగా భావింపబడు చుండెను 


మత పరిస్థితి - 
వేములవాడ చాళుక్యుల కాలమున జైన, వైదిక, బౌద్ధ మతములు వర్ధిల్లినవి ఈ రాజన్యులు 


జై నమతావలంబకులు కావున జై నమతము నాదరించి ఫోషించుటయే గాక అనేక జైన బసదులను 
జినాలయములను నిర్మించుటలో తోడ్నడినారు 


ఆవాడు జై నమతమున వర్ణ వ్యవస్థకు స్థాన మేర్చడి యుండెను బాదామీ చాళుక్యుల 
యనంతరము రాష్ట్రకూటులు రాజ్యాధికార ము వహించిరి రాష్ట్రకూటులు పాలించు కాలమున 
చాళుక్యుల నాటి మత పరిస్థితులు సా|మాజ్యమందంతట నెలకొని యుండెను. 


80 


రాష్ట్రకూటుల సామంతులుగ నున్న వేములవాడ చాళుక్యుల రాజ్యమున జె నమతముతో 
దట 
పాటు వె దిక మతము, బౌద్ధము వృద్ధి చెందినవి 


వేములవాడ చాళుక్యులలో అధికులు జై నమతావలంబకులు మరికొందరు శౌ వులు రెండవ 
అరికేసరి ఆస్థానమున పంప మహాకవి యుండెను ఆతని సోదరుడు జినవల్లభుడు జినవల్రభుడు 
వేయించిన కుర్క్ల్యాల శిలాశాసనముశేవలన రెండవ అరికేసరి మహారాజు పంప మహాకవికి ధర్మపురి 
న్యగవారముగ నిచ్చినట్టును, జినవల్లభుడు జైన మందిరములను నిర్మించి తటాకములు త్రవ్వించి, 
జై నమతాభిమానమును (పకటించినట్టును తెలియుచున్నది 


కన్నడ భాషలో మహా భారతమును రచించిన వంవ మహాకవి తెలుగు దాహ్మణుడు వేముల 
వాడ చాఫక్యులు పాలించిన రాజ్యము తెలుసు సీమలోనిది జై నులలో (బాహ్మణ, క్ష్యతియ, వైశ్య, 
క్యూద అను వర్ణముల వారుండిరి వైదిక మతస్టు లేవర్గమునకు చెందినవారై నను జైన మతము నవలం 
బించిన పిదప పూర్వ వర్గ ధర్మముల నాచరించు చుండిరి 


వేములవాడ చాళుక్య రాజులు పాలించిన కాలమున వైవవ పూజలు, సూర్యారాధనము 
అమలులో నుండెను. గుళ్ళ, గోపురములు, మరములు, బసదులు, ఆలయములు ఆయా మతవద్ధతుల 
ననుసరించి నిర్మింపబడుచుండెను 


మొదటి అరికేసరి మహారాజు ఏలేశ్వర నివాసి యగు ముగ్గ శివాచార్యునకు. బెల్కాగ 
[గ్రామమును దానమిచ్చినట్టు కొల్లివర శాసనము తెలుపుచున్నది వేములవాడలో నిర్మించిన రాజేశ్వ 
రాలయము, బద్దిగేశ్వోరాలయము ఈ రాజ వంశీయుల పేర నిర్మించినట్టివి ఇచట రెండవ అరికేసరి 
పాలనా కాలమం దొక సూర్యదేవాలయ నిర్మాణము జరిగినది 


విద్యావై దుష్యములు ; 


వేములవాడ చాళుక్య రాజులు పాలించు కాలమున కన్నడము రాజభాషగా వర్ధిలినది తెలుగు 
భాష జన వ్యవహారమున నుండెను వీరి పాలనాకాలమున (పక టింవబడిన శాసనములలో నత్యధిక ము 
కన్నడ భాషలో నున్నవి ఈ కాలమున తెలుగు భాషలో వద్యములు రచింపబడినవి 


వేములవాడ చాళుక్యులలో పేరెన్నిక గలవాడు రెండవ అరికేస9 ఇతని ఆస్థానకవి 
పంపడు. పంవకవికి క వితాగుణార్మ్మ వుడను బిరుద ముండెను. ఇతని యనుజుడు జినవల్ణభుడు 


1 ఈ శాసనము గంగాధర శిలాశాసనముగ భారతి _ మార్చి 1967 పుటలు 10.28 లో (పకటింపబడినది 


రి 


Soh నుల కహా, అకు భవ్య రత్నాకరుడు గుణ పక్షపాతి చతుర కవిత్వ రచనా నిపుణుడు. 
మర రార చనాాునంధరుటు కవిక్యతతం విచారవే త్ర ఆచార్యుడు సంగీతళాస్త్ర పారంగతుడు 


బిశభింనములు నిర్మించుట నెర్చరి 
స్య 


టి వరమ ఈ లు ౦చిన కుగ్కాగ్థల శిలాశాసనమున మూడు కంద వద్యములన్న వి ఇవి 
టీ [2 
తగు భాషడో (వాయఒడినవి ఈ పద్యము లు తెలుగు సాదార్శదు న మొటమొదట వాయబడిన 
ది 


వా 


జ గో 


తలను వెళ స్రై శ ల్‌75 నాటినుండి క్రాషసవగడు వచ్చినది రేనాటి చోకుల కాసనము 

మారీ ఆ 
లం కొన్ని వృత్త్ర*ంధి వద్యిములున్నవి మధ్యాక్యరలున్న శాసనములు వీరి కాలమున (ప్రకటింప 
ఓఒపినపి. తూర్పు చాపక్యరాజులు వేయించిన కాసనములందు తరువోజ, సీసము, మధ్యాక్క-ర వంటి 


పద్యములు నా శమును కోరద్‌పివి 


a 


తె౯ంగాణమున తెలుగు రాజుల పరిపాలన మానాడు లేకుండెను బాగామీ చాళుక్యులు, 

రాష్ట్ర కాటులు, వేములవాడ చాళుక్యులు కన్నడమును రాజభాషగా [గ్రహించి పాలించిరి (ప్రజలు 
ట్లాదు భాష తెలుగేయెనను రాజ శాసనము లన్నియు కన్నడ భాషలో నున్నవి ఒక్క జినవల్ణభుని 
(ల శాసనమున మూడు కందవద్యములున్నవి ఈ ళాసనమున సంస్కృతాంధ్ర కన్నడ 


Pf 


tm 


rE 
లీ ట్ర 


భాషలలో గద్య పద్యములున్నవి 


(౪ 


డీ శ ఆరవ ళతాబ్ది నుండి తెలుగు భాషలో కవిత్వము వర్టిల్లుచు వచ్చినది వేములవాడ 
చాళు'స్యల పాలనా కాలమున తెలుగులో [గంధములు రచింపబడినవి కన్న డభాషకు వీరి పాలనాకాలము 


MIO NIN వంటివి 
చ లు 


జిన వల్పభుడు సంప్కృనాంధ కన్నడ భాషలయందు నిష్ణాతుడు అతడు గంగాధరకు 
వరసలో నన్‌ కుర్యాం (గామ పరిధి బొమ్మలమ్మగుట్టపె నొక శాసనమును చెక్కిచిను ఈ 
కాశన మెర “గండ లపై నన్మడి ఈ శాసనమందలి మూడు కందపద్యములు తెలుగుభాషలో 
పామే “యమ ఎ భావించుట కవకాశమున్నది ఈ శాసన మందలి కంద పద్యము లిచట నుదాహారింప 
బశ.చున్న వి 


కన్లం॥  జినభవనము లె త్రించుట 
జిశ పూజల్సేయుచున్కి. జినమునులకు న 
త్తిన యనృదానం వీవుటం 
జినవల్చ్లభు బోలం గలరె జిన ధర్మవరుల్‌ 1. 


82 


దినకరు సరివెలుదు మని 

జినవల్హభునెట్టు నెత్తు జిత కవిస నను 
మనుజుల్లలరె ధ్యాతిం 

వినితిచ్చుదునని యవృ త్త విబుధ కవీందుల్‌. 2 


ఒకొక్క. గుణ౦బు కల్గుదు 

రొక్కణ్ణంగా కొఠ్కలక్కలే వెవ్వరికిం 

లెక్కింప నొక్క లక్కకు 

మిక్కిలి గుణ పక్షపాతి గుణమణి గణంబుల్‌ శీ 


పె మూడు పద్యములలో మొదటి రెండు పద్యములు తెలుగు కవితా సంవదాయము 
ననుసరించి యతిపాసలతో కూడియున్నవి మూడవ దానిలో [పాస యున్నది కాని యతి లేదు 


తెలుగు భాషా వదములు తత్సమ పదములతో కలిసీ పదియవ శతాబ్ది నాటికి మల్లియ రేచన 
క విజన్నాశయము, నన్నె చోడుని కుమార సంభవము వంటి (గంథములందు స్థానమా[క్రమించినవి 


సంస్కృత భాషా (ప్రభావమున తెలుగు భాష తొలుత శాసనములందు వాడబడినది తరు 
వాత (గంధరచనా యోగ్యమగు భాషగా వర్ధిలినది చాళుక్యుల కాలమున మొదట [పాకృత భాషా 
[వభావము తెలుగుభాషపై నుండెను అనేక శాసనములు [ప్రాకృత పద సమ్మిశ్రితమైన తెలుగు వదము 
లతో కూడియున్నవి. అటు పిమ్మట సంస్కృతాంధ వదములతోకూడిన శాసనములు, శాసనములందు 
చివరగా తెలుపునట్టి (గామ సరిహద్దులు వెలసినవి 


ఈ కాలమున (పకటింవబడిన శాసనములో కొన్ని సంస్కృత వద బాహుళ్యము కలవి 
మరికొన్ని (పొకృత పద సంపద కలవి ఆయా కాలములలో వేయించిన శాసనములు ఆయా భాషల 
(వభావమును సూఛించుచుండుట వలన తెలుగు భాష కాలానుగుణముగ మారినదని చెప్పవచ్చును. 


వేములవాడ చాళుక్యులు సాహిత్య ప్రియులు వీరు కవి పండితులను, శిల్పులను ఫోషించి 
నారు, కన్నడ భాషలో కావ్య ములు రచించిన పంప మహాకవి ఆంధ (వాహ్మణుడు. జె నమతావలంబి. 
కమ్మ నాటిలోని వేంగిపజ్టు (గ్రామమున జన్మించినవాడు. 


పంపమహాకవి రెండవ ఆరికేసరి దండనాధునిగ నుండి, క తిని కలమును నడిపించినవాడు. 
రెండవ ఆరికేసరి మహారాజు వలన ధర్మపురి న/గహారముగ బడసినవాడు. 


88 


పంవకవి మహాభారతమును విక్రమార్గున విజయమను పేర జైన మత వరముగా కన్నడ 
భాషలో రచించి అరికేసరి మహారాజున కంకితమిచ్చెను ఇతని రెండవ కావ్య మాదిపురాణము ఇందు 
జైన తీర్థంకరుల చరితలు వర్ణింపబడినవి, 


సోమదేవ సూరియను జై నకవి |క్రీ శ 960 [ప్రాంతమున గంగాధర పట్టణమున నివసించి 
యుండెను ఇతడు యళ సిలక చంపువును రచించెను ఇతడు సంస్కృత భాషా కోవిదుడు సంస్కృత 
కవితా విశారదుడు నీతి కావ్యమను రాజనీతి |గంథము నితడు రచించెను ఈ మహాకవి రచన 
శభ్లారాలంకార ములతో కోభిల్లుచుండును సోమదేవ సూరి యళ సీలక చంపువువలన ఆనాటి మత, 
సాంఘక పరిస్థితులు తెలియుచున్న వి దశిణాపథమందలి ఆనాటి [పజల సంస్కృతి, ఆవార వ్యవహార 
ములు, నాగరికత, సభ్యత వంటి విషయములు ఇందున్న వి 


శాంతి పురాణము, రామాభ్యుదయములను (గంథములను రచించిన పొన్న కవి, గదా 
యుద్ధము, అజిత పురాణములను రచించిన రన్నకవి, పంవమహాకవి కన్నడభాషా కవులలో రత్న 
(త్రయమని పేరుపొందినారు రన్నకవిని కన్నడ భాషాభిమానము గల మల్చపయ్య కుమార్తె అ త్రిమాంబ 
ఆదరించి పోషించెను 


(క్రీ శ 18 వ శతాద్ది ఉత్తరార్హము నాటికి తెలుగుకన్నడ భాషల కొళకే లిపి యుండెడిది 
తెలంగాణ [ప్రాంతమున కన్నడము రాజభాషగా వర్ధిల్లియుండెను తెలుగు [ప్రజలు తమ మాతృభాషలో 
నిత్య వ్యవహారములను నిర్యహించినను, రాజభాషలో శాసనములను (పకటించియుండిరి ఆనాడు అర 
సున్న వాడుకలో లేదు దీనిబదులు పూర్ణానుస్వారమే వాడబడినది ద్విత్వాకరము లుపయోగింపబడినవి 
దేశి మార్గ కవితలు రూపుదిద్దుకొనినవి 


వేములవాడ చాళుక్యులు మహా విద్యాంసులకు, పండితులకు, కవులకు, మతాచార్యులకు 
అగ హారముల నిచ్చి సత_రించినారు. వీరి కాలమున కన్నడ భాష మహోన్న తస్థాయి కెదిగినది 


వర్తక వ్యాపారములు న 


వేములవాడ చాళుక్యుల కాలమున వర్తక వ్యాపారములు విశేషముగ సాగుచుండెను కొంత 
కాలము ఈ రాజన్యుల యదీనమున నల్పగొండ మండలములోని పెరూరు (పాంతముండెను 


ఆ కాలమున ఎద్దుల పైనను, దున్నలపైనను, గుజ్జముల పైనను ధాన్యపు పెరికలను ఒకచోటు 
నుండి మరియొక చోటికి తీసికొని పోవుచుండిరి విదేశ వ్యాపారము నావలపై జరుగుచుండెను కాశేళ్వ 
రము మహా శేత్రము ఈ కేతము వేములవాడ చాళుక్యుల రాజ్యమందుండెను, సిరివంచ, చెన్నూరు, 


84 


సబ్బిసాయిర మండలము, మంత్రకూటము మున్నగు పట్టణషపుల నంచి వచ్చు వ్యావాకుంకం ర 
రము కూడలిగా నుండెను 

కా శేశ్వరము | తిలింగ క్నేతములలో (పథమ గణ్యమైనది |తిలిం; చే ఏవంలు కానే 
రము, |దాశాగామము, శ్రీ కై లము (పసిద్దిగాంచినవి (పణీతానది కా mE CERO oe 
నదిలో సంగమించుచున్నది 

చెన్నూరు పట్టణము వేములవాడ చాళుక్యుల సామంతుల” కరత సానమైష.౨దెప ఇడి 
ఆగ 'స్యేశ్వరాలయమున వ. అరి కేసరిని పేరొ,, _ను ముదిగొండ చాకుక రాజగు బసైగు 1 ఎరు6.న 
[కీ శ 941 నాటి శాసనమున్నది 


సెరూరు అహల్యా న నదీ తీరమందున్న పట్టణము ఇదటి సోమే శ 
అహల్యా నది కృష్ణానదిలో సంగమించు ప్రోరతమున కతి చేయివలో పెహరు న. Br న 
దేశ విదేశ వ్యాపారులు నివసించుచుండిరి వారు నావలలో అహలాఃన న DM స న 
మించి తూర్పు సమ్ముదమును చేరి అచటినుండి |ప్రాగేశములకు వెళ్ళి వ్యాపార మొనక్చు చుండిం 

ఆనాడు వరక సంఘములుండెను ఈ సంఘములు య ర్తరుల షేమమునుగోరి వాంకి 
సమ స సదుపాయము లేర్పరచు చుండెను. వర్రకులలో గల అభ్మిపాయభేదముంను, వా 
వివాదములను పరిప్కరించుటలో వరక సంఘములు లేక వరక (శేణులు లేక వవవములు (ప్రధాన 
పాత వహించు చుండెను 


వరక సంఘముల వారే కాక, అనేక వృతుల నవలందించువాడు తమ తమ (శయస్సునకు 
సంఘములను స్థాపించుకొని యుండిరి ఈ వరక సంఘములు వ్యాపారుల నుండి [క్రయ వ్మిక్రయముల 
పరిమితుల ననుసరించి [ద్రవ్యమును వసూలు చేయుచు౦డివి ఇట్టి ద్రవ్యము ధర్మం9ధిగా పంగణింవ 
బడుచుండెను 


భూ జల మార్గమున జరుగు విశేష వ్యాపారము వలన వేములవాడ చాపుక్యుల కార్టిక ముగా 
ఎక్కుర లాభము కలుగుచుండెను వర్తకుల భద్రతకు, (వభుత్వాధికారు ఒనేర చర లను సీసికొను 
చుండిరి ఆనాటి వ్యాపార కూడలులందు సమస వస్తు విక్రయ |కయములు జరుగు మండెకు 


సాంఘీక స్థితి | 

తెలుగుదేశము విశాలమైనది సుసంవన్నమైనది ప్రత్యేకమైన సంస్కృ 3%ల |ప్రజానీకముతో 
నలరారుచు ప్రపంచమునకు, ముఖ్యముగా (పాగ్జశములగు మలయా, సుమ(తా, జావా, సింహకాది 
ద్వీవములకు, కంబోడియా సయాం, బర్మా, జపాన్‌, చెనా దేశములకు, బౌద్ధమతము వర్ధిల్టిన కాలము 
నుండి, భారతీయ సంస్కృడిని పంచి పెట్లిన దేశ మాంధదేశము 


85 


రెంగుసీషనుండి బౌద్ద మతాచార్యులు, (వచారకులు పై హెందవ మత సిద్ధాంతములను, బౌద్ద 
మత ధర్మము ను |ప్రాగ్లేములందు వ్యాపింపజేసియుండిరి ఈ మతాచార్యులవలన, మత (వవారకుల 
వలన ఆయా వ. [వజలు వవ్వాశంత తై, నాగరికులై భారతీయ సంస్కృతి నాదరించిరి 


కారంశూరులు, సంపన్నులు, సకల కళా వవీణులు? వ్యాపారదక్షులును నగు ఆం|ధులు 
పాటీ కాలమునుండి నేజివరప సహనభావము కలిగి, ఆన్ని మతములవారి కాశ్రమిచ్చుచు, 
ఆదరించుచు భారత దేశమందలి జాతులలో ఆంధ్రజాతి శ క్రి సమన్వితమైన జాతిగా “పేరొందునట్లు 
వవ రింవినారు 


సము. వాడ చాళుక్యులు (వేజాజె శేమమును గోరి పాలించటయేగాక [పజల సుఖందుఖములలో 
భాగస్వాములు గ నుండి తమ ను కాలము ఆదర్శవంత మైనదిగా పొగడబడున బ్లొనర్చినారు 


రొజు ) స్నాన గృహములు స్పటిక వేదికలతో, కాచకుట్టములతో, చిత్ర విచిత్ర చిత్రములతో 
మెరిసెడి సంభములతో శోభిల్లుదుండెను రాజులు, మంతులు, ధనాఢ్యులు రోజు విడివీ రోజు 
అభ్యంగన స్నాన ము చెయచుండిరి విదియ, దశమి, ఏకాదశి లిథులందు అభ్యంగన స్నానము 
వి షేధింపబడియుండెను 


అభ్యంగన స్నాన సమయమున వాడునట్టి నూనె శరీరారోగ్య మును దృష్టియందుం ఒకా 
తయారుచేయుచుండిరి అనేక రకములై న పృషృమంన, సుగంధ దవ్యములను నువ్వుల నూనెలోవేసి 
కొచి, వడబోసి ఉవయోగించుచుండిరి 


ఆనాటి (పజలు, రాజాంతఃపురము లందున్న వారు, ధనికులు, ఉన్న తాధికారులు (ేష్షమైన 
నలుగు పిండిని సిద్ధపరచుకొనెడివారు ఈ నలుగు పిండిలో కోష్టము, ముస్తలు, మాచివ్మతి, నందివర్థ 
నము, వాయింట, న. మెట్టతామరదుంప, తక్కోలము, నిమ్మ, తులసి, ఆర్డకపు ఆకులు, పు. 
నూవులు, తగిరస, లవంగము, "లో, శ్రీగంధము, జాజి మున్నగు వంటి వానిని పొడిచేసి, ఆ 
పొడిని కింది, మినుము, దియ్యము, పె “పెసర కలిపి విసిరిన పిండిలో కలిపి, వస్త్ర కాగితము పట్టి, వసు 
లవణము, నూనె కలిపి స్నాన సమయమున శరీరమునకు వాడుచుండిరి ఇట్టి నలుగు పిండితో వ 
మొనర్చిన శరీరము తేలిక వడి, సమధికోత్సాహముశ దై నందిన జీవితమును గడుపు అవకాశముండెడిది 


[పజలు అసాధారణమైన తాంబూలములను ఉపయోగించు చుండిరి పోకలను కర్పూర 
జలముతో తడిపి కసూరిని శ్రీఖండమి [శిత చూర్గమ.తో శుద్దిచేసి, ఇతర ద్రవ్యములను కలిపి, ముత్యపు 


భస్మమును సున్నముగా తాంబూలమున వాడుచుండిరి 


88 


పచ్చ కర్పూరము, కస్తూరి, ఘనసార చూర్ణములు, జావ్మతి, జాజికాయలను నూరి, గోళీలను 
చేసి, తమలపాకులలో వేసికొని సేవించుచుండిరి తాంబూల చర్యణము ఆనాడు సర్వ సాధారణమై 
యుండెకు, రాజులు, రాణివాసపు శ్రీలు, ధనికులు, మంతి సామంత పుకోహితాదులు, రాజోద్యోగులు 
సానులు ఇట్టి విలువైన తాంబూలమును వేసికొనుచుండిరి 


వేములవాడ రాజ్యమున రాజాంతఃపుర స్రీలకు, రాజబంధువులక , (వభుత్వోద్యోలకు, 
సెనికులకు, తదితరులకు కావలసి వస్త్వములు రాజభాండాగారికుడు కొని నిలువయుంచి అవసరమున్న 
వారి కందించుచుండెను 


దేశమందున్న నాణ్యమైన వస్త్రములను వ్యాపారులు తెచ్చి వరు భాండాగారికునికి మచ్చున 
కిచ్చి, ఆతని కోరిక ననుసరించి కావలసిన వస్త్రములను సరఫరా చెయుచుండిరి 


ఆనాటి [ప్రజలు వివిధమైన వస్త్రములను ధరించుచుండిరి వసంతకాలమున నూలు ఒట్టలు, 
నిదాఘకాలమున సన్నని ధవళవస్త్రములు, వర్షాకాలము, సీత కాలములం దున్ని బట్టలు (వళుత్వోద్యోగులు 
(వజలు ధరించు చుండిరి 


ఈ రాజన్యుల కాలమున వె సిన శాసన శిలలపై మత చిహ్నములున్నవి వై దికమతము 
ననుసరించువారు (పక టించిన కాసన శిలలపై వైదిక మతచిహ్నములగు శివలింగము, సూర్యచంద్రులు, 
వృషభము,డాలు, ఆవు, లేగదూడలు చెక్కించబడి నవి 


జైన మతమునకు సంబంధించిన రాజులుగాని, మంతులు గాని, జైన మత మునులుగాని, 
మతానుయాయులు గాని వేయించిన శాసన శిలలపై జీనవ్మిగహములను, కూష్మాండి నీదేవి మ్మిగహమును 
చెక్కిండెడివారు. జినవల్టభుని కుర్కా్యాల శాసనము చెక్కింపబడిన గండశిలగల కొండను ఆ (ప్రాంత 
మందున్న [వజలు బొమ్మలమ్మ గుట్టయని యందురు, కూష్మాండినీ దేవి (వక్కనున్న జై నతీర్థం 
కరుల ననుసరించి, ఆ గుట్టకు బొమ్మలతల్లి గుట లేకి బొమ్మలమ్మ గుటయను పేరేర్పడినది 
ర రి టె 


వేములవాడ రాజ్యమునేలిన (వభువులు, రాజోద్యోగులు, ధనికులు, వరకులు, వర్తక సంఘ 
ములవారు, రాణివాసపు స్త్రీలు, ధనికవర్గపు స్త్రీలు సన్యాసులకు, జెనబసదులకు, మరములకు, (బాహ్మ 
ణులకు, దేవాలయములకు, కళాకారులకు, జైన మరములకు భూసువర్ష దానము టొసంగుచు కాసనములను 
వేయించెడివారు ఒక రాజ్యమందున్న (ప్రజలు వేరొక రాజ్యములోని పుణ్య క్నేతములను దర్శించుటకు 
తగిన సౌకర్యముల నాయా రాజ్యాధికారులు, రాష్ట్ర పాలకులు ఏర్పరచుచుండిరి 


87 


వేములవాడ చాళుక్యుల కాలమున వర్ణ వ్యవస్థ [పబలియుండెను జైన మతమును 
స్వీకరించినవారు తాము పూర్వ మనుసరించుచుండిన మతాచారాములనే పాటించుచుండిరి. విపులు, 
వెళ్యులు, శ్నతియులు, శూదులు అను భేదము లేకుండ అనేకులు జెనమతముకు సీక రించియుండిరి 


వర్ల వ్యవస్థ స్థిర రూవమును దాల్చియుండుటవలన, సంఘమున సడలని కటుబా ట్టమలులో 
బ్‌ 
నుండెను జె నులు (పజల నాకర్షింయటకు తమ మతమున వర్ణ వ్యవస్థ నంగీకరించిది వర్ల భష్షత 
(ac) న! 
లేకుండ ఒక మతము నుండి మరియొక మతములోనికి మారుట కానా డవకాళముండెను 


ద్రాహ్మణులు, వేదాధ్యయనము [గ్రంథ రచనములతోపాటు శాత ధర్మ మవలంబించి, 
రాజుల వద్ద మంగతులుగను వీరులుగను, బాధ్యత గల ఉద్యోగులుగను వుండి రాజ కార్యనిర్యహణా 
బాధ్యతను స్వీకరించిరి 


వంప మహాకవి రెండవ అరి కేసరి ఆస్థాన కవి అతడు వేములవాడ రాజ్యమున దండ 
నాయక పదవిని నిర్వహించెను 


వేములవాడ రాజ్యమున కన్నడులు, తెలుగు వారు, అన్య రాజ్యముల నుండి వచ్చిన 
వారు, ముఖ్యముగా మహారాష్ట్రల, వేంగీ దేశవాసులు, తమిళులు, వేములవాడ రాజ్యమున స్థిరపడి 
యుండిరి 


రాష్ట్రకూటులు నిర్వహించిన దండయాత్రల సమయమున తెలంగాణ |పాంతమున కేతెంచిన 
సెనికులు, రాజకీయోద్యోగులు, కవులు, వండితులు, శిల్ప కారులు, వ్యాపారులు అచటనే సిర పడి [క్రమముగా 
తెలుగువారుగ వరిగణింవ బడినారు వేములవాడ చాళుక్యులకు రాష్ట్రికూటాన్వయులతో సంబంధ 
బాంధవ్యము లుండుటవ_న రాష్ట్రకూట సామ్రాజ్య మందున్న అనేక కుటుంబముల వారు వచ్చి 
తెలుగుదేశమున స్థిరవడి యుండిరి 


ఆనాటి సంఘమున విశ్వకర్మలకు విశేష గొర వాదరములు౦డెను విశ్వకర్మలు శిల్పకారులు 
వీరు వేములవాడ రాజ్యమందలి పోదన నగరము, చెన్నూరు, మంతకూటము, కాశేళ్యరము, గంగాధర, 
వేములవాడ పట్టణములందు స్థిర నివాసులై శిల్పులుగా (పసిద్ధిగాంచిరి రాజులు, తదితరులు వేయించు 
శాసనములను వీరు రాగిరేకుల పెనను శిలా స్తంభముల పెనను చెక్కుచుండిరి వీరు శిల్చులుగను 
శాసన లేఖకులుగను పిలువబడినారు, తొలుత వీరు జైన మతస్థులు అటుపిమ్మట వీరు కై వమతమును 
స్వీకరించి ఆచార్యులుగ పిలువబడినారు వీరికి జీతబ తెములు గాని మడిమాన్యములు గాని రాజు లిచ్చు 
చుండిరి. 


88 


ఆలే కా గ ఉగ ౮ ne 
* రాజులు విజయచిహ్నములుగను, వితరణ చిహ్నములు ను స్మార హా మలు “ను 
దానములిచిి శాసనములు వేయించుచుండిరి |బాహ్మణులు మం (తయన, వంచచాయలుగను నియ 
tt} వ 
మింపబడుచుండిరి రాణులు సక లళాస్త్రము.యంను న. ల న ల 


ఉకశలను పోషించుచు, శిల్చులను లలీకకాకొ గా త్రమైంను ను గొందిండచండిం 


తెలుగుసీమలో ఆనాడు నాలు దీషములు మదొవె భవమ ాపహములు ఎముగియండెను 
Cn మంజు 


వధువ్చను sh సైగ తల్రిదం్యడులగాని దూర్చ జాంరవ యు నిర్ణ ముం", సి తార్రయిలొ 
కస్యాకకు కడ యు చెయచుండిరి ముతా గేహణమను పె తాఎయలయంటిటిడోే 


వ్ర Wa ట్ర 
పూ టు. డెను ఆనాడు సంఘమునం దట్టి అహార ఘర న 
వులు వసంతమాడు చుండిరి 


నుండెను ఉజాహోంంతడిమిు బందు 


భటవృ తిలోనున్న కుటుంఎములవా3ంల విచాాంలిము ఆవహఠశదచదుందెడు చిన క ముల 
వారిలో నట్టి ఆచారము లేకుండెను 


ఆనాడు రాజకుటుంబములందు జరుగు వివాగాములు లల పెళముగ నుండెను ఈ వివా 
హములు జరుగునపుడు రాజ్యబందంతట [వజలు వెడలు చెనుకొనుచుండి' వివాహ మండివము 
తొరణములతో, పుష్పములతో నలంకరంవబడ్‌ కోధాయచూనముగన ౦దునట్టు అయుదునిలేతా - వివాహా 
వేదికపై [పోలు పోయుచుండిరి (పోలు పోసిన పిదప వేదికపై గల పెండ్రిపిఓ మీద వధూవకు 
లాసీనులగు మండిరి 


వధూవరుల చేతులందు తీలకఅతో కూడి [పాలు ఉందుట 'ఎనాటి ఉఆవావము ఒవాహేంత 


వి 
రము వధూవరలు పరస్పరము శీరికాయు క్ర తందుంము_౧ు ఇల్లూ ౧3. అవి నేది తలం్మబ్రాం 
వంటివి నాలు రోజుల వివాహ నుతి వె ఛవముగా నిర్వహించి, నాల్గవ నాటి సాయర్యతము నుతిడీ 


రూము రా|త్రివరకు వధూవరులను రము పెనగాని, పల్లకి పైనగాని, “ఏనుగు పెకగాని 
జ. 


ah శ 
తిక లెగ్‌ నచ చుండీవ 


వేములవాడ రాజ్యృమందున్న (నజలలో మాఢ నమ్మకములుండెను అంజనము చేయించుట 
ఆనాటి ఆచారము న చిలుక బొమ్మలు, దంతపు వెమ్మల నాటవస్తువులుగి వాడుచుండిరి 
బాలురు బొంగరములాట, వనవిహారము, చెట వంటి వాటిలో పాల్గొనుమండిం 


ఆనాటి పజా వినోదములలొ కోడి పందెములు, లకుముకి పిట్టల కొట్టాట, మేష మహిష 
యుద్ధములు, పావురాల పోట్టాటలు ముఖ్యమైనవి కొందరు చదరంగము, sda, అష్టచెమ్మ వంటి 


ఆటలలోను, మరి కొందరు సత, వాద్య నృఠ్యములయందును, కోలాటములు, బుజ్జి కథలు, తోలుబొమ్మ 
లాట వంటివాటితో వినోడించుచు కాలము గడుపుచుండిరి. 


89 
శిల్పము థి 


వేములవాడ చ చాళుక్యుల కాలమున నిర్మించిన దేవాలయము లపురూవ శిల్ప కళా శోభితములు, 
ఈ దేవాలలిముల శిల్పము శిల్పక శాభి వృద్ధికి తార్మాణము ఈ కాలమున జైనము వరి వ్యవస్థ నంగీక 
రింంనది బాదామీ చాళుక్యులు, వేక్కుబ్ర వాడ చాళుగ్ములు జై నమతము నవలంబించి, “జై నమరములకు 
జై నపంనులకి, జినాంయములకు దానము త్రొసంగినారు Re సు నిగ్మించినారు 


వేములవాడ వాళుక్యులలో కొందరు రాజులు జైన మతానుయాయులు వీరు పాలించిన 
రాలమునం దిసక జిన భవనములు, జినాలయములు, ఎన బిసదులు నిర్మింపబడినవి ఈ జినాలయముల 
కుగ్యములమై బైన తిర్థంంరుల జీవిత ఘట్టములు చి! త్రించవబడినవి 


ఈసీ ల 


ములవాగ చాళుకు క్యులు తమ రాజ్యమ న నిగ్శించిన దేవాలయములను, జినాలయములను 
కీర కా బె నొందర్య ముట్టిన డనట్టు రూపొందించినారు బృహత్శిలలతో బాదామీ చాళుక్య శిల్పమునకు 
డీటుగా నుండ న నట్ట ఓ వీర నిర్మి ae జైన దేవాలయములు (వసిద్ధి గాంచినవి 


ఈ రాజ వంశీయులు నిర్మించిన జైన దేవాఃయములు, చక్కని విగహములతో నొప్పారు 
చుండెశకుట ఆయా |పాంతములందు లభించిన శిథీలములే తార్కాణము 


ఈ కాలమున నిర్మింపబడిన జైన దేవాలయములు, శివాలయములు బృహత్మిలా నిర్మిత 


ములు ఐ రాండపు రాలి గండారవు నొమ్మలు . కుర్క్యాల గుట్టపై నిర్మింపబగినవి ఇవి వంవ 
మహాంవి సోదరుడు జినివళ్టమనిచె చెక్కింవబడినవి బొమ్మలున్న గండశిలపె శాసనము బెక్కిబడినది 


ను 


ఈ శిల్ప సం్యపదాయములో, బృహద్వి[గహ నిర్మాణవద్ధతి శిల్పుల మనోభావముల కను 
కూలయుగ మారుచు వచ్చినది రాజులు బృహద్దేవాలయముల నిర్మాణమునకు కుతూహలులె యుండ, 
శిల్చులాయా శిల్ప నిర్మాణపద్ధతి ననుసరించి అట్లు నిర్మించినారు 


ఆం|ధదేశమున ముఖ్యముగా తెలంగాణ [ప్రాంతమున గువ శీల్చము రూప్పు 2కు “నది 
రాజుల ఆదరిణము శిల్పకళాభిమానము తెలుగుసీమలో శిల్బక కాభివృథ్ధికి తోడ్పడినవి 


వేములవాడ చాళుక్యులు నిర్మించిన భవనములు శిథిలమైనవి ఫపోదన దుర్గము, గంగాధర, 
వేముల వాడలయందు నిర్మించిన దుర్గములు శిథిల రూపమున కనిపించుచున్న వి వీరి కాలమున వేముల 
వాడలో రాజేశ్వరాలయము, బద్దెగేశ్యరాలయము, భీమేశ్వరాలయములు శిల్చకళతొ నొప్పారునట్టు 
నిర్మింపఒడినవి ఇవి రాజుల పేర్ణతో నిర్మించిన ఆలయములు బద్దెగడు నిర్మించిన శుభదామ జినాల 
యము, పెద్ద నార్యుడు నిర్మించిన ఆదిత్య గృహము కాసనములందు |ేశ ంసింవబడినవి వేములవాడ 
నగ రేశ్వరాలయము వ్యాపారులు నిర్మి ంచినట్టిది 


90 


బోధన్‌ లేకపోదన నగరమున అనేక జినాలయములుండెను ఇచట జెనమత సంబంధి మైన 
శాసనములు లభించినవి గోదావరి నది కుతర తీరమందున్న బాసర గ్రామమున జైన మునులకు 
సంబంధించిన శాసనములున్నవి ఈ శాసనములు వేములవాడ చాళుక్యుల నాటివి 


బోధన్‌ వట్టణమునం దనేక శివాలయములున్నవి ఈ ఆలయములు బృహల్రింగములను 
కలిగియన్నవి ఎత్తైన నందులు, |తికూట దేవాలయము లిచట నున్నవి 


జైన తీర్థంకరుని విగహ మిచట నల్పరాతిలో మలచబడియుండెను ఈ విగ్రహము విజిగి 
ముక్కలై నవి. ఒక్క. తల భాగము మాత్రము బోధన్‌లోని రహదారి బంగళా ఆవరణమున పడి 
యున్నది 


వేములవాడ, బోధన్‌, చెన్నూరు, కొళశ్వరములందున్న దేవాలయములు, గంగాధర 
సరల లందున్న జైన దేవాలయములు బసదులు వేములవాడ చాళుక్య రాజుల ?ల్ప కిళాభిమానము 
కు, భ క్రీతత్సరకు నిదర్శనములు 


"ననములందలి వ్యక్తుల పేరు : 
అటు య 


రెండవ అరి కేసరి కరీంనగర్‌ శొననము 


1 వినయాదిత్య యుద్ధమళల్లుడు 
ల విషుభటు 
£3 ద 
లి ఆప్పనయ్య 
4, ధారపయ్య 


రెండవ అరికేసరి వేములవాడ కొననము 

శ్‌ మొదటి అరికేసరి 
గ్ర రాష్ట్రకూట ధృవరాజు 

ట 
7 నాలవ విషవరనుడు 

గ ణు 
8 మొదటి నరసింహ వర్మ (రాజాదిత్యుడు) 
9 రెండవ యుద్ధమల్లుడు 
10 మొదటి బద్దెగడు 
11 మూడవ యుద్ధమల్టుడు 
12, రెండవ నరసింహవర్మ 
18 రెండవ అరికేసరి 


25 
26 


వ. 


28 
29 


80 
8! 


91 


రెండవ అరిశకేనరి చేములవాడ శాసనము 

మహీపాలుడు 
రాష్ట్రకూట మూడవ ఇం్మద్రవల్రభుడు 
రాష్ట్రకూట గోవింద రాజు 
విజయడు (విజయాదిత్యుడు 

థి 
వన్నయార్యుడు 
తం|తపాలుడు పెద్దనార్యుడు 

(A) 

నాగమార్యుడు 
మలికారునుడు 

(ae) జ 
లింగన 
విద్యారాసి పండితుడు 
వాథాంని భటారకుడు 

ss § బ 


కుర్క్యాల శొననము 


అభిమాన చం (దుడు 
భీమపయ్య 
జినవల్రభుడు 
పంపార్యుడు 

భీముడు 


బ ధైగుని వేములవాడ శాననము 
బద్దెగుడు 
సోమదేవసూరి 


ముడవ అరికేనరి రేపాక శొననము 


మూడవ అరికేసరి 
ఉజయ 

కామ 

రామ 
తుక్క_యరేవణ 
పుణ్భారామ 
కొమ్మయ్య 


వలి, 
40 


41 
42 
48 
4:4 


శీర్‌ 
46 
47 


48 
49 


50 
bl. 


5జి, 


59 
60 


92 


ఆహవమల్లుని వేములవాడ కాననము 
ఆహవమల్ల దేవుడు 
మహేశ్యరశళ కి పండితుడు 


చికరాజు వేములవాడ కాననము 
చాళుక్య జయసింహదేవుడు 
చికరాజు 
పొలిరడి 
ఛా a 
కొండియరడ్డి 


రాజూదిత్యుని వేములవాడ కాననము 
తిభువన మల్లదేవర 
రాజాదిత్య నరేంద్రుడు 
రాజేం|ద చోళుడు 


కుమార సోమేశ్వరుని వేములవాడ కొసనము 
కుమార సో మే శ్వరుడు 


బలవరస 
ఛా 


జగద్దేవరాజు వేములవాడ కాననము 
(శ్రీ మజ్జగద్దేవరసు 
(బహ్మేశ్వర పండితుడు 


కురువగట్టు కాననము 
భీరగృహుడు 


మొదటి అరిశేనరి కొల్లిపర జామ కాననము 
సద్యశ్శివాచార్యులు 
ముగ్గ శివాచార్యులు 
ధి 
స్ర్రీల పీరు 
రా 
జాకవ్య వీ రేవక నిర్మాడి లి లోకాంబిక 


98 


శాసనములలోని విషయములు, |(గామములు, నాడులు, ముఖ్య స్థలములు: 
థి 


1 


శ 
క్ష 


ఎ రు అ ఈ య 


09 


నూతులపాడు _. రెండవ అరికేసరి కరీంనగర్‌ శాసనము 


రెండవ అరికేసరి వేములవాడ కొసనము 

చ్మితకూట దుర్గము 

వేంగ్‌ దేశము 

లాట దేశము 

స ఫమాళవములు 

యూర్ణర ము 

కొాళ్మపియము 

వేములవాడ 


జిన వల్లభుని తంర్కొర్టత శాసనము 

జేంగినాడు 
వంగిపట్డు 
గొజణీకఠు నిడుంగొణ 

6 ణి a 
సవ్బినాడు 
ధర్మపురము 
వృషభగిరి 


మూడవ అరికేనరి రేపాక శాననము 
ఆతుకూరు 70 
పమ్మి 12 


చికరొజు వేములవాడ కాననము 
లేంబులవాడ 
నోవపురము 


రాజూడిత్యుని వేములవాడ శాసనము 
కాంచీపురము 
సంకయపలి 
హా 


చోబకటకము 
ov 


94 


కుమార సోమేశ్వరుని వేములవాడ శాసనము 
సబ్బిసాసిరము 
ఒశియ్మగ హారము 
ఇలిందకుంట . జగద్దేవరాజు వేములవాడ కాసనము 
యా 


మొదటి అరిశేసరి కొల్లిపర తా|మశాసనము 
బేల్మొౌగ 
ఊరిగ 
రామడుగు 
పరివాతుర్ల 
పోతునోదుడి 
పుల్చెజువు 
తువతోరు 
వనికటువలు [గామము _ మూడవ అరికేసరి వర్శిణి త్మామళాసనము 


ఇవిగాక దేవాలయములకు, జినభపనములకు, జైన దేవాలయములకు, బసదులకు, జైన 
మునులకు దానములిచ్చు సందర్భమున వేయించిన శాసనములందు వింత వదములు, వింత అతరమగు 
బ్ర కనిపించుళున్నవి (ప్రాచీన శాసములం దిట్టి 'బి' అక్షరము శ, డ, కారమునకు బదులుగా [వాయ 
బడినది 


క్త 
ఎవులనాడ శాసనములు 
1. రెండవ అరికేసరి కరీంనగర్‌ శిలా శాసనము : 


ఈ శాసనము కరీంనగర్‌ వట్టణమునందున్న పురావస్తు శాఖవారి మ్యూజియము ఆవరణలో 
భ్యదపరుచ బడినది శాసనమును వేములవాడ రాజ్యపాలకుడగు రెండవ అరికేసరి శక సంవత్సరము 
869 వరాభవ కారీక బహుళ ఏకాదశి సోమవారమునాడు, కౌకికగోతోద్భవుడును, నూతులపాడు 
[గామ నివాసియు, విష్ణుభట్టుని పౌతుడును, అవ్పనయ్య పు[తుడును నగు ధారవయ్య అను విపునకు 
ఆరిపినపల్లి (గామమిన యాభై మణుల నీరు నేలను దానమిచ్చు సందర్భమున వేయించెను, 


శిలా స్తంభముపై నాలుగు వైపుల చెక్కబడిన ఈ శాసనము, మొదటి (పక్క లి] 
పంకులు, రెండవ |వక్క. 24 వంక్తులు, మూడవ (వక్క వర్‌ వంక్తులు, నాలుగవ [పక్క లర్‌ 
వంకులు మొత్తము 95 పంక్తులలో చెక్కఒడినది 


శాసనారంభమున పంవ మహాకవి రచించిన వ్మికమార్దున విజయములోని (5) పద్యములు 
చెక్కబడినవి కాసనాంతమున “స్వద త్తంవరద త్తంవా' అను శ్లోకము తరువాత కన్నడ వచనమున 
శాసనము రక్షింపని వారికి కలుగు పాప ఫలము తెలుపబడినది శాసనము కన్నడ భాషలో నున్నది 


వేములవాడ చాళుక్య వంశావళి తరువాత రెండవ అరికేసరి *సమధిగత పంచమహా శబ్ద, 
మహా సామంతాధిపతి సమస భువన సంస్తూయమాన, చాళుక్య వంశోదృవం పాంబరాంకుళనమ్మ 
గంధ వారణం, గందేభ విద్యాధర నుదాత నారాయణం, (ప్రత్యక్ష వాద్ధమెయారూఢ సవ్వ౯జ్ఞ గుణనిధి 
గుణాణ్నకావ |ప్రీయగళ్లం (తిభువన మల్దం సామ న్తచూడామణి నొడి త్తెగల్వం” అని వర్ణి ంవబడినాడు 


రండవ ఆరికేసరి వేములవాడ చాళుక్య వంశపు రాజులలో గొవ్పవాడు రా జనీ లిజ్జుడు కవి 
వండిత పోషకుడు రాష్ట్రకూట చ|కవరుల సామంతుడు బలపరా[కమో పేతుడు ఆనేక యుద్ధము 
లందు విజయము గాంచినవాడు అరివీర భయంకరుడు రాష్ట్రకూట మూడవ ఇర్మదవల్దభుని తనయ 
రేవక నిర్మాడిని వివాహమాడినవాడు మహాసామంతాధివతి 

ఈ కాసనము శకవర్గము 869 నాటిది కావున ఈ శాసన కాలము క్రీ శ 946 అనగా 
అరి కేసరి పదిహేడవ విజయరాజ్య సంవత్సరమున వేయించినట్టిది అప్పటికే పంప మహాకవి విక 
మార్జున విజయకా వ్యమును పూర్తిచేసి యండటవలన ఆ కావ్యమందలి పద్యములీ శాసనమున స్థాన 
మాక్రమించినవి 


21 


మృత కినణ నెనివ కా 
న్రియనొళ కొణ్లీ మహిమొ 
కాత్యవంశ సివామణి ఒ 
సబసెయె జుద్ధమల్ల నెగ 

బ్దం (1) ఆత్మభవనాధ రాధి 
ప నాత్మ జన జనహుష పృధుభ 
గీరత నళ రామాత్మజ రనిళి 

ని నెగజ్జ మహాత్మ 
నజివి నాక్‌ వ పరమార్శ్మం (2) 
ఆజాకయ్యెగ మావసుధా 

జయా వ వల్చభం* మరి విశ 

ది (ద యకోరాశితనెని వరికే 
సరి రాజ తే జోగ్ని మా (మృ గ్నరి 
ఎున్ఫ్సవ శలభం (8) మగనా శె 
నాగివాగశె నెగజైెయొ శీర 

దెసక దొళ్నిగబమగం సమ 
నెనెపుట్ట రాడం కోళ్ళుగ గొణ్టు 
దు భువన భువన మరికేసరి 

యా (£) చాగదకంభ 


నరనీజ 
"జ 


tH ల గం 1 


నని న ఉన ఈ] 


ఉం 


అరక త 

రెండవ (వర్మ 
దాగదకంచ మన్ని బినినీ 
రద కాసిన మశ్నగబ్స క్రో 
క్పోగద 0 గక దెకా 
ణుజు 1తివయం గాహొం 
శక రో (౪) వడి ఓఒద్ది*స్‌నాన 
రసింఘని న త్రశా? వరిం ఆక 
గప దాదిళ్ల నాగి డొ మొన్లి 
దడివీర డొళం గిణాబ్న వం (త) 
సని మ వగత పజ్బమ 
వో ఓ 
క్ష బ్బ మహాస (నా మనాశె 
పతి సమస భువన సంనూ 
యమాన వా వక్ర వంశోద్భ 
వం పాంపరాంకి క నమ్మన గ్‌ 
నరవారణం గనేభ విదావ 
ఢ ది ఓ 
దనుదాత నాకా ఎణం వతి 
శవాద్ధమె యారాూఢథ వవ-క్షా 
జ్జ గుణనిధి గుాల్నా కావ [పె 
య గళ్తం తియువన చవ రిం 
తె గెల్వం న కేశ 
రి యర సరయ్యం గొాడయ 
నెతీని ఇప్పకాతిచ్చా... 
ముం దుష ని|గహ వి 

Co పు 

పష (వతిపాలన డిం రాజ్య 
రు 


రెండవ అరికేసరి కరీంనగర్‌ ఇలాశాసనము 





* i 
ళు ష్‌ 
EN 


రండవ |పకు 





న 
న 


ఉట re 
NA f 


‘క 


శ 
తేక 
జ 


త్మ 
జ 


shag 


టట్లు 


చత 


~~ క్క ఇ 


స 





మూడవ (పక్క 


స్లో జ. 
క Ea 


Pi స్థన స్త ” 

FETE పాల భ్‌ 

5 ge) 2 

నా i op en కో 

గో 1 eye ల 
కళా పో: క 


ps i 





నాలుగవ (పక్క 


ర యా) రాల ప అ గీ ఆ 


het పట bl సన్‌ bad bad het bed ha 
pm -] 9m భు 69 0వ ™~™ OO 


19. 
20 
21. 
22 
విత 


బల్‌ 


మూడవ (పక్క 
సక వషర౯ా 669 నె 
య వరాభవ సం 
వత్సరద కాతిళాక బ 
హుళ ఏకాదసి సోమ 
వారదన్గు శ్రీ మదరికేన 
రి యర సచ్చాళా దన దజ్జిగొ 
విణతువ శృజ తటియ వీ 
డినాక్‌ కెవికశిక గోత నూ 
తులపాటు బొవం విమ్షు భ్‌ 
టర మగం అప్పణయ్య అ 
పృణయ్యన మగం ధారప 
య్యం గెతుష్టై దానం అఆరివ 
న పశ్చియ బడగణ దెౌసెయ 
గాముణనెయొ శెంగనిళ నా 


రెయెలయ్యతు మతన్నే౯లన స్ట 


రికేసరి యరసబ్దకాయె ౦ గయ 


రుడక సిదాయం ముదరణగా 
> oo యి 


ముణ్జగె ఇను త న్నే౯లక్కె న్నీ 


రు మంకుళవరు ఈ సతి 
యం దప్పద తునగరూర 
అయ్యవ గాముణ్జను శాన 
లూ దెనెయను మూల 
గూర పోమయ గాముణ్ణె 
ఎంటా ద మహవాజ 

న దిఖిమయ్యను కనవృ౯ణాqయ 


97 


ఇరు షఎరారలఠాతా ఆఅ గై = 


Dr ISD DoD అ గా రా రా ల కా ఇ శా లా 
go 60 060౨౯౧౭ ౧అఉఅ ౦ 4] రాలా ఈ యి 00 ౯* Oo 


నాలుగవ (పక్క 
తాయటూర మహాజంకస 
నయ్యనుం అప్పణను చణి 
a 
య రాజనుం నాజ రాజను. 
రేకుణీకియ మల్లవ దాజను 
సాక్షి యాగ గాముబ్దనెచట్ట 
య్యనుం తమ్మం మకయ్య 
నిజ్ణిక్కి_సిదకమృ॥ చను 
లూర గాముణిం చింగపులిగ 
ఒను మతరు విలుమడియు 
మాయ్యర భోగపతి గామణ్ల 
యగమెరడు వలదొళం శె 
తెయమున్ల(క్లై)గుడువ నేలు 
ద +, 0 
ఖణుగ వన్నెరడు ఈ సితియా 
a థి 
గెతప్ప సల్లకుళవ తె 
Ca య ఆశి 
యపెగె౯డెజుటయ్యన సం 
గ టి 
ధిష్టిత "సీనబొజయ నా 
పదియ తం శ్రీమమ్న బె 
దొ॥ స్వద తం పరద త్తం వ 
యోహరెేతి వసున్గరి ష 
షె వరిష సహ్మశ్రాణి వి 
యు 
ష్టయాం జాయతే |క్రిమి॥ ఇ 
దం తవ్పదవ (వయాగాయు: 
బారణాసియు మడిద పా 
ప మకమరసర జయ 


మిక్కె-! 


18 


19. 


20 


వేం 


22 


28. 


బశ 
25 


27 
28 


అరు రాలఈ&కణా ఆఅ 0 కా 


వ pt ఖా శా శా న 
y= mm" అ 


100 


స్స భావదుగ్గ౯ం కిశతంజహార॥ తస్యోత్మజో ద 
శణబాహు దజ్ఞ చణ్డాసి ధారాహత వైరి 

షజ్డో బకాద్దుహీరాఖిళ వేజిదేశ తా 

తిస్మ పృథ్వీ మరికేసరీశః! భూయో స్మాన్న 
రసింహవమ్మ౯ నృవతి భూజమిం సమాపాదయ 
నాజాదిత్యఇతి క్షమాపతి రతా (తః) (శ్రీయుద్దమ 
ల్లోన్ఫవః। త్శకరా రాయేన దధీచి కణ్న౯ శిబయ స్యాగె కి శిత 
భూభుజట్బళ్చా  దృద్దెగ కల్పదారు రపరః శ్రీ యుద్ధ 
మల్చజబ్పునః॥ తతస్స రాజన్య శిరోమణేనాం పాదార 

వినేన రుచోహరద్యః బభూవనామ్నా నరసింహ దేవః సం 
భాత్సుమాన్లోక భృతావి వాద్య॥ య(స్నృ వ దుస్సాధ్యతరం న్ఫృ (రాన్న్ఫృ) 


రెండవ (పక్క 


పాణాంన్నిజి౯త్య సద్య సృమరాంగ 

జేమ విన్యస్యకేహ స మతోనతానాం 

సాన్మాళవ (వా) న్యః కరదిచకార॥ (వత్యుద్దతాం 
గూజకార రాజసేనాం నిజ్ఞకాత్య రాజాస్వయ మగ(మే)క 
ఏవకాళ |పియే రాజ కదంబకస్య స్తంభే స్వ(శౌ) 
య్య౯ం విలిలేఖ GRE త స్యోదపాది ఒళవ 

త్పర చ|క్రకుంభి కుంభ స్థకోద్దళన దష కృ 
పాణపాణిః భీతానతారినరపాళ కిరీ 

ట కోటి సంఘట్టితాంఘ సరసీజ విరాజ మా 

నః శ్రీమాన్మహీ వతి స్పాజషాన్నామ్నా వీరో, 

రి కేసరీ (పాదుబ్బక౯ాభూవ తేజస్వీ (పాతా (త) 

భా౯ను రివోదయాం (యాత్‌ )॥ సమస్త సామన శిఖా 
మణీనాం |వభా |ప్రపాతాయిత కావ్వ౯ రాస్వం (రాం సః) 
సదారినారీ నయనాంబుజానాం లక్ష్మీం హి 

మాసార ఇవాహ రద్యః॥ సామన్తాన్లజణ్ఞ్ణము 


రెండవ అరికేసరి వేములవాడ శిలాశాససము 








16 
శ 
18 
19 
20 
21 
22 
29. 
24 
25. 
£6. 
27 


101 


ధాన్ని ఉ ఖభుజవదిఘాం (వస్స్ఫురత్టడ్గ ధారా 

౦ సీరాంభోరాశి మగ్నాం సురగకరి ఘటావతి స 
౧వత్తి యుకాన్‌ కృత్వాప న్నా్యాయ్యా౯ణ- మాయ్య౯౦ం స్యజనవరి 
ఆనె సన్ని హతాజి రంగే! కృ ద్దేగో విన్షరాజే శరణ 
ముపగతో రచ్నితో స షేపిం 'ఆవకనిమ్మ 

డిం శతివతే రిన్రుస్య పు తీన్నుతాం క్రూలోమీ మివ 
వాసవః ([శియమువ శ్రీమన్ముర ధ్వంసక౭ ప్రా రత్నం 
వదడిణీయ యేన నితరంతస్యాసృపత్నీకృతానూ 

నం సవ సముద ముదిత మహీమ్మానోన్నతే నాథు 
నా తేన ధీతానతాఖిళ బళవది ళాపాళ మౌ 

వి మాణిక్య రళ్మిమాళా లతాశిత చరణకమ 

శ యుగశీన శరణాయత శి తిపాళ పాణ 


మూడవ (పక 


దక్షణదక్న కౌకేయ కోవల తీత్యుణ దకిణ 

భుజాగ్గల శేన కాన్యా కాన కాన్లా జన మనోనయ 

న వల్దభేన కరేణు పుజేణేవ స్ప (సు కఠగజచి 

కిత్పా కోవవదోన (కోవిదేన్ర గాతమే నేవై కశీతిరసావ 

థ్‌ (ధి విధ కశశేన రాజాత్మ జనేవ వరిజా 

విధాన దశః వాద్ధశళినేవ ణున్గురక మ్మా౭ా 

స్క_న్ల సంపన్న పరాయణేన “ఈశ్యశేణేవ 

విజిత మనోజే నో మాపియేణ చ 
నారాయణీనేవ గోవద్ధజ నేన థరేణచ 

చతురాన నేన (నే వం చతుడాన నేనవ! సక 

క కళానిశయో నవకళా ధిర వతు. 

ముదానన్హక రేణ కా నిమతాచవనజా (=) 

బన్టునేవ వబోధిత 'బన్లుర బన్డు వ 

దన వనజేన నిగషాదర (రా) తితిమిరేణ 


15 
16 
17 
18 
19 
20 
21 
నిల్ల 
28, 
24 
25, 
26. 
27. 
28 
29, 
80. 


సట పలాని 
జామా 


102 


చ సహస కిరణన దతుళ తేజసా 
శ్రీమదరి కేసరి మహోరాజేన॥ 
స్వెసి సమధి గత వంద మహాశబ్ద మహో 
సామనాధివతి సమస్త భువన సంస్తూయ మా 
న చాళుక్య వంకోద్భృవం పాంబరాంకుశనమ్మన గ 
నవారణం గనేభ విద్యాధర నారూఢ సవ్య౭౯ాజ 
థు థి లో 
నుదాత్తనా రాయణం నోళుత్తె గెల్వాం గుణనిధి గుణా 
ణ్న౯వం శరణాగత వజ పంజరం _పియగళ్ళం 
[తిభువనమల్ల సామన చూడామణి శ్రీ 
మదరికేసర్‌ యరసర తత్పాద వద్మోవ 
జీవి సమస్త రాజ్యభరనిరూపిత మహా 
సని షిగహ పదవీ |వతిష్షితం సమస్త 

భి పై ఆత 
కాస్త్రపారగం శ్రీమత్సన్ధి వ్యిగహ గుణాంకు 
చశేన॥। త (తాజంఫెల్హాయను) 

ళం 

న్నజన వీసదియం౦ ఆదిత్యం 
గెబిట్ట 


నాలుగవ (పక 


శ్రీమాన్సుధీబ్బః౯ ద్దెగ భూమి భతుల సం 
డాధిపాలో జని నాగమాయ్య౯:ః గుణాణ్న కా 
వో వ్వీళా వతితంత్ర పాళ సస్యాత్మ జోజాయ 

త పెద్దణాయ్యకాః॥ తేనాభ్యత్టికాతో దేవతా వన 
న నిమిత మాగతస్వని మ్నా౯పితాదిత్య గృహా 
యాగతాభ్యాగతజన సత నిమి తము త్తరా 
యణపుణ్య సం[క్కా_ నిదివసే శతనివ తకానసం 
వ్యాతభూమి క్షేత్ర మష్టనివ తాన సంఖ్యాత 
పానీయ భూమి కేతం చ లేంబుళ వాట 

క వత్తనేళాన కోణే శ్రీమదరికేసరిక్షితి 
సతిరదాత్‌॥ త|త రాజేశ్వరాదిత్య గృహ బద్దె 


ఫైట ఫీ ఫా 
పా ww 1 


గా 


1 
16 
17 
18 
i9 
20 
21 
22 


24 


et 
3 
వ. 
శల 
కో 
( 
u} t 
f 
| 
లే 
ర్ల 
3 
ma 


స లింగి బిద్యారాశి 
బ్యా(ణాp)ని భట్టారకక్చ సాక్షి ణః॥ చన్ల్రశేష్షి (వభ 
చయో నవ (్రోన్షినశ్చ సాకిణః 
నిస్పృహైకాాగబీస్సూరి స్థానాధిష్టాయక 8 స్వయం 
తాత వీయాన్తుయే జాతః పణ్ణిత మునీ శ్యరః 
సాధమ్మళావదయంధమ్మ౯ః పాశనీ యోనరాధిమైః 
నధమా్యాణ యాస్థి తేస్స న్లః _పచ్యవ ని కదాచన; 
కాల కేపోనక త్త౯వ్యం ఆయుక్షీణో దినేదినే॥ 
యమస్య కరుణాన్నా సి ధమ్మ౯స్యత్వరితాగ తిః॥ 
అనిత్యాని శరీరాణి విభవోనయ్య శాశ్యతః 

నిత్యం సన్నపాతో మృత్యుం క త౯ావ్యోధమ్మక౯ాసం(గహః 
తస్య కే_ఆస్య ద్వాదశ [దమ్మ సిద్ధాయః॥ 





3. కుర్కా్యాల గండ శిలాశాసనము 


కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర మండల |పజావరిషత్సరిధిలో కుర్క్యాల గామమున్నది. 
ఈ [గ్రామము కరీంనగర్‌ _ జగిత్యాల రోడ్డుపె కరీంనగర్‌ నుండి 18 కిలోమీటర్ల దూరమున నున్నది 
ఈ రోడ్డుకు కిలో మీటరు దూరమున బొమ్మలమ్మ గుట్ట యున్నది 


వేములవాడ రాజ్యము నేలిన రాజులలో రెండవ ఆరి కేసరి పథమ గణ్యుడు ఇతడు కన్నడ 
భాషా పోషకుడు, గొవ్ప వీరుడు, సకల శా స్రములందు (పావీణ్య మున్న వాడు శ్రీను శకము పదియవ 
శతాబ్ది రెండవ పాదమున, రాష్ట్ర కూట చక్రవర్తుల మహా సామంతాధిపతిగను, రాష్ట కూట ఇం|ద 
వల్చభుని జామాతగను, ఆ(ప్రతిమాన ప్రతిభా విశేషములు కలవాడుగను కీరి వహించినాడు 


రెండవ అరికేసరి అస్థాని వంవ మహాకవి కన్నడ భాషలో వికమార్జున విజయ మను 
మహా కావ్యమును, జైన తీర్గంకరులకు, జైన మునులకు సంబంధింఏన ఆది పురాణమును రచించిన 
మహాకవి వంవడు, 


పంప కవి సోదరుడు జినవల్లభుడు జైన మతాభివృద్ధికి పాటువడినవాడు కుర్కాగ్థల [గామ 
శివారులోనున్న బొమ్మలమ్మ గుట్టపె నొక గండ శిలయున్నది దానిపై జినవల్దభుడు సంస్కృతాంధ్ర 
కన్నడ భాషలలో నొక శాసనమును వేయించెను 


దైన మతమునకు చెందిన ఆద్యంత తీర్థంకరుల (ప్రతిమలు, కూష్మాండిసీ దేవి ఈ శిలపై 
చెక్కింపబడినారు ఈ బృహ్మత్చతిమల [కింది భాగమున 1] పంక్తులలో జినవల్దభుడు పేయించిన 
శాసనమున్న ది 

జైనమత గురువులను, వండితులను, జెన మునులను జినవల్దభు డాదరించి పోషించినట్టును, 
జైన మందిరములను నిర్మించి, తటాక ములను (తవ్వించి, జైన మతాభిమానమును (పకటించి, జైన 
మతాభి వృద్ధికి పాటుపడినట్టును ఈ శాసనము వలన తెలియుచున్నది. 


జినవల్లభుడు సకల కళలయందు (పావీణ్యమున్న వాడు భవ్యరత్నాకరుడు గుణవక్షపాతి 
చతుర కవిత్య రచనయందు నేర్పరి, వివిధ కావ్య రచనా ధురంధరుడు. కవిత్వ తత్వమును తెలిసిన 


వాడు ఆచార్య పీఠ మలంకరించిన మహనీయుడు, సంగీతశాస్త్ర పాఠరగుడు జినభవనములను నిర్మిం 
చుటలో కడు నేర ఏరి. 


105 


కుర్కాగ్థల కాసనారంభమున చ| కేశ్వరి, జైనమత తీర్థంకరుల (వేతిమలు చెక్కబడినవి 
ఇని బృహత్చరిమాణములో నున్నవి జినవలభుని ఈ కుర్కా్యాల శాసనమువలన పంపమహాకవి 
జన్మ సము, అతని తల్రిదం|శ.ల చేరు తెలియుచున్నవి 
న ఠి ధ్‌ 


జినవల్లమడు గొవ్బ జై నమతాభిమాని అతడు కుర్క్యాల, గంగాధర గామముల మధ్య 
కిభువశ తిలకిమను పేర నొ3 జైన బసదిని నిర్మించెను పంప కవికి కవితా గుణార్జవుడను బిరుద 
మన్నది సోదరునికైగల అభిమానమువలన జినవల్దగు తాను తవ్వించిన తటాకమునకు కవితా 
గుణా ర్రవమను పేరు పెట్టి యుండును 


జినవల్దభుడు మదన విలాస మను తోటను వేయించెను బొమ్మలమ్ము గుట్టకు చేరువలో 
జి ల్తముపు నిర్మించిన త్రిభువన తిలక శిథిలములు కనిపించుచున్నవి అతడు నిర్మించిన అనేక 
జినాలయ శిథిం చిహ్నములు గంగాధర (గామమం దున్న వి గంగాధర్మగామ మతి ప్రాచీనమైనది 


ఇచట అసంఖ్యాక మైన డైన తీర్థంకరుల విగహషులు కనిపించినవి ఇండ్ల పునాదులు తీయువపుడీ 
విగహములు బయల్పిడినవి 


వంవ నుహాకవిని ఫోషించి, అతనిచేత కన్నడ మహాభారత మనబడుచున్న వి కమార్జున 
విజయ కావ్యమును రచింప జేసిన రెండవ అరికేసరి మహారాజు జైన, వై దిక మతముల నాదరించి 
వోకు 


పంపకవి రచించిన విక్రమార్దున విజయము జె నకావ్యము రండవ అరికేసరిని నాయకునిగా 
భావించి మహా కావ్యము గా పంపకవి వ్మిక్రమార్జున విజయమును తీర్చిదిద్దెను 


రాష్ట్రకూట రాజవంశీయులు యాదవకుల సంజాతులు రాష్ట్రకూట ఇర్మద్రవల్టభుని తనయ 
రేవక నిర్మాడి శ్రీకృష్ణుని సోదరి సుభద్రను అర్జునుడు వివాహమాడినట్టు, రెండవ అరికేసరి రేవక 
నిర్మాడిని వివాహ మాడెను నంవ మహాకవి భారత వీరుడైన అర్జునుని ఆదర్శముగా గొని రెండవ 
ఆరికేసరిని తాను రచించిన వ్మికమార్జున విజయ కావ్యమున నాయకునిగా రూపొం దించెను 


కుర్కా్యాల శాసనమువలన పంప మహాకవి వంశమును గూర్చి తెలియుచున్నది ర 
శం[డి భీమపయ్య లేక భీమన, తల్లి వబ్బనబ్బె ఇతని సోదరుడు వంపమహాక వి యని ss 
వబ్బనబ్బె తండి అనగా జిన వల్దభుని మాతామహుడు సింగన, గొప్ప జ్యోతిమ్యడు పంవ _ వి 
వ్మికమార్దున విజయ మహా కావ్యమును రచించినందులకు రెండన ఆరికేసరి మ ఫ్‌ . 
పురము లేక ధర్మవరమను అ[గహారము నిచ్చినట్టు కుర్కాగల శాసనము తెలుపుచున్న 


106 


ఈ అగ్రహారము త్మామళాసనమును (పకటించుచు నివ్వఒడినది కుర్కా్యాల కాసనమున్న బొమ్మలమ్మ 
గుట్ట వృషభ వర్వతము లేక వృషభగిరి, లెక వృషభ్యాది యని తెలునబడినది 


కరీంనగర్‌ జిల్లాలో వృషభగిరు లనబడు కొండలు రెండున్నవి మొదటిది జినవల్టభుని 
కాసనమున్న కుర్కా్యాల బొమ్మలమ్మ గుట్ట, రెండవది నగునూరు గుట్ట ఈ రెండు కొండలు ఇంచుమించు 
వృషభాకారములో నుండును 


జినవల్ణిభు డాద్యంత జైన తీర్థంకరుల |పతిమలను చెక్కించి శాసనమును వేయించిన పిదవ 
వృషభ వర్యతము (“ర వృషభ వర్వతముపై వృషభేశ్వరుడున్నాడు వృష గేశ్యరుని 
వలన వృవథా|ది భారతాదనిలో (ప్రసిద్ధి వహించినది జినవల్దభుడు జైన మతాభిమావము కలవాడేగాకి 
వందల వేల సంఖ్యలో, వృషభాద్రి జైన వ్మేతమును సందర్శించుట కేతెంచు జినమునులకు, జై నమతాను 
యాయుల కన్నదానము చేయచుండెను 


పంవ మహాకవికి రెండప అరికేసరి ఆగహారముగా నిచ్చిన ధర్మపురికి ఉ త్రరమునందీ 
వృషభాద్రి యున్నది ధర్మపురి గోదావరి నదీతీరమందున్న సుప్రసిద్ధ కేత్రమగు ధర్మపురియే గాని 
అన్యము కాదు ధర్మోరా, ధర్మారము ఆను |గామములు కరీంనగర జిల్లాలో నున్నను పంప మహాకవి 
అగ్రహారము గోదావరి తీరమందున్న ధర్మపురి వట్టణమే యగును వేల సంవత్సరముల నుండి 
ఈ ధర్మపురిలో వేద వేదాంతేతిహాస పురాణములను, కావ్య నాటకాద్యలంకార శాస్త్రములను కృణముగా 
అధ్యయన మొనర్చిన _బాహ్మణ కుటుంబములవారు నివసించుచున్నారు 


ధర్మపురి నరసింహస్వామి శ కిసంపన్ను డు భక్తుల కోరిక లను తీర్చు దైవము ధర్మపురి 
శేత్రమందలి నరసింహాలయము తెలంగాణమందే కాక, మహారాష్ట్రమండును (ప్రసిద్ధి గాంచినది. 


ఈ శాసనమున జినవల్లభుని తండ్రి తాతల (ప్రస్తావన యున్నది బేంగినాడులోని సప్మాగహా 
రములలో నొాకటియగు వంగిపజు [గౌమము విశవలభని వంశీయుల జన్మ సలము కమ్మనాటి (బాహ్మణ 
ణి గో ఇ 
వంశ సంభూతుడెన జినవలభుడు జమదగ్ని పంచారేయ శ్రీవత్స గో |తీకుడు వంప మహాకవి 
జ (ఆ) ఇ 
విక్రమార్జున విజయమం దతని వంశ వరనమున్నది కొలది మార్పులతో కృర్కా్యాల కాసనముశ 
ణు 


పేర్కొనబడిన జినవల్ణభుని వంశావళి, వ్మికమార్జున విజయ కావ్యమున వంవ మహాకవి తెలిపిన వంకా 
వ? ఒకే రీతిగా నున్నవి 


107 


కురొ్యా్యాల శాసనము 
అభిమాన చం|దుడు 


భీమవయ్య, భార్య వబ్బనబ్బె 


పంప మహాకవి శినవల్లభుడు 
జినవల్దభుని మాతామహుడు సింఘన గొప్ప జ్యోతిష్యుడు 


వ్మిక్రమార్దున విజయము 
ఆదపురాణము 


మాధవ సోమయాజి 


అభిమాన చం (దుడు 
కుమారయ్య 


అభిమాన దేవరాయ 
| 
పంప మహాకవి 
జినవల్లభుడు పంప మహాకవి వలె జైనమతానుయాయి ఇతని తండ్రి దీమవయ్య తన 
వంశానుగతముగ వచ్చుచున్న వైదిక [బ్రాహ్మణ మతమును వీడి జైన మతమును స్వీకరించి, తన 
తనయులగు పంవ, జిన వల్లభుల నామతము నభివృద్ధి పరచుటకు [ప్రోత్సృహించియుండుసు 
జినవల్లభుడు, పంప మహాకవి దిగంబర జైన మతమునకు చెందిన కొణ్ణకుణ శాఖీయ లె 
య (mn 
యుందురు జినవల్ణభుని గురువు జయన్గొణ్ల భట్టారకుడు 
జయనొణ భటారకుడు కొణజకుణాన్యయ దేశి గణ వణ రంగవలి, పొతెగ బలి శాఖకు 
౧ a య్‌ యె a a య అటి 
చెందిన జైన గురువు 
జినవలభుడు ప్రకటించిన కుర్కా్యాల శాసనమందున్న మూడు తెలుగు పద్యము లాం[ధ 
య 
భాషలో రచింపబడిన మొదటి కంద పద్యములుగ భావింవబడుచున్న వి ఈ పద్యములు జినవర్ణిభుని 
కి ర్రించుచున్నవి 


108 


జినవల్లభుడు సంస్కతాం ధ్ర కర్తాటక భాషలయందు కవితలల్ల నేర్చినవాడు కుర్కా్యాల 

యు జ అ టా 
శాసనమును రచించిన రచయిత పేరందు (వాయబడలేదు. బహుశః జీనవల్రభుడే కుర్క్యాల శాసన 
రవయితయెయుండను కవి జన్మాశయమను ఛంద్యోగంథము వేములవాడ భీమకవి రచిత మని 


పసిదము కాని ఈ | గంథమును మలియ రేచన జికవలభుని | పోతాహమున రచించినటు తెలియు 
ట్‌ U అతా 

(ల్‌! యం ఉత (ap) 
చున్నది 


శాసనము . మూలము 


ఓం నమః సిదేథ్యః స్వస్తి సమ స్త సకళ కళాకళావ [ప్రవీణం భవ్యరత్నాకరం గుణ పక్షపాతి 
బెంగినాడ సవ్రగామ గళొళగణ వంగివబ్లకమ్మె. బాహ్మణం జమదగ్ని వంచార్తేయం 
అని జ తే 
శ్రీవత్స గోతం గుజ్జికబ్ద నిడంగొథ్టై యభిమానచన్హృన మమ్మ౯ం ఛమవయ్యన 
a అ a ౧ 
బెళ్వొలదణ్ని గెజియ జోయిస సింఘన మమ్మ౯ 


౨ శబ్బణబ్బెయ మగం కోణకునైయ దేసిగ గణద పొత్తగెయ ఒజీయ వణ్లరంగ వల్లియ జయ 
ణన్గి సిద్ధాన భటారరగుడ్డం జినవల్టభం సబ్బినాడ నట్టనడువణ ధవ్మకావుర దుత్తర 
డిగ్భాగద వృషభగిరియెం బనాది సంసిద్ధతీత్రణద దక్షిణ దిశాభాగ దీసిద్ధశిలె యె శ్లద్ము కల 
దై వమాద్య న్లజిన బీింబంగళుమ3 చ కేశ్వరియమం సెజవుంజిన (పతి 


మెగళు మంతి భువన తిలక షెంబ బసదియుమం౦ కవితా గుణాణ్న కావమెంబ కెయయుమం 
మదన విళాస మెంబబనముమం మాడిసిదం। వృత్తం॥ (్రాతద్ధమ్మ ౯పురం యామ 
కిమతో జైనాభిషేకోత్సవ క్షీరప్టావిత తుంగళ్ళంగ వృషభ _ౌణీద్ద9 మీకామహో 
యాత్రా యాత సమస భవ్య జనతా సన్మాన దా నోద్యం౦ పంపాయ్యాకా 

4 నుజ మత భీమతనుజం సమ్య క్వరత్నాకరం।; (1) గీతంగాతు మనేక ఛేద సుభగం 
కావ్యాని సోచ్చావచం వాచావాచయితుం (పయాణివదితుం సాధూపకత్తుణం సతాం భోగా 
న్సేవితు మంగనా రమయితుం పూజాం విధాతుం బినే శానీతే జినవల్లభ బ్పరమిదం 
పంపాభిదానానుజః॥ (2) అజ్మస జినవన్లనాగత మునీ 

శ్వర |శావక |పజా సవరవ |వతిధ్యనిత శబ్దకోళాహశై: అధిస్టిత దిగంబరో వృషభశెల 
ఏషస్వయం వరాం వదతి వాచకాభరణ క్రీత్రిణ మాకళ్చతః॥ (9) బగెయ లళుంబమీ 


బగాయ నాబ్బ౯ వొబ్బకాగె గాసెయటి దిట్టగె పొలనలు నీళ్లసజియోళ్టిన వింబమ నీత 
నీగశెన గటీసి దప్పాం నెన్గుబగె వన్సె వరం జినబింబ 


10 


109 


మల్లి తొట్టగె నెగజ్జబ్టువేం చరిత నుచ్చరియో జినవల్లబేన్గినం॥ (4) ఇదు కవితా గుణాణ్న ౯ 
వనకీ తిణయమూ త్రి౯ వొలాగి దక్షిణాద్దకాద వృషభ్యాదియక్కె వృషభేశ్వర బింబసనాధ 
మెంబలం పొడవె నిజవ్విజావసధ పవ్వ౯ తమం జివ దె త్యమాగె మాడిద జినవలభంగ 
జినవల్లభ నవ్పుదు మొన్దు ఛోద్యమో॥ (క్‌) చదురమ య్మేయ సత. 


విత్వదసన్ల వంవనతమ్మ నోవ్వక౯దే పొగట్తెయె కాజిసల్బరయల్కవిత్వదతత్వ దొళ్పు 
దిదు నేవ్వ౯డెపే అలువ్వి౯గ పూవ్వకా మాగిరె ఒల్లొనప్పదజి నొవ్వ౯నె వాగ్యధూవర 
వల్లభం జినవల్దభం॥ (6) వినుత చాళుక్య వంశపతి మిక్కరికేసరి సన్ద వి కమాజుకాన 
విజయక్కె._ధమ్మ కాపురం మెన్గుమదేయ మిదెన్గు కీతిలణ శాసన మెనెకొట్టు శాసనద వంవ 


న నంబిదుదొన్గు జై నళాసనద నెగత్తెయం వృవభవవ్వళాత మ న్లదుతానె పేటదే॥ (7) 
ఎసగెల్లాళి తపు గల్బతంగ కిరణం సారల్మి గం పాజలా గస దొశ్చక్కి గళల్రి సల్ల వెనిసిజళా 
న్యోదయం ధమ్మళ దొళ్లసమం సొంపుణి మాడె మెచ్చి హరిగం వంపంగె గొట్టాద్విజా 
వసధ (గామ మదేెన్నె గజెయ కళాప్యగామమం పొలుదో॥ (8) బరదుదె 

తార్మబ శాసన మదేయమె ధమ్మకపురం నెగ త్రై వెత్తరిగగ కొట్టుదే నెగట్బ వంవనపెత్తు 
దెపేజిమెన్న నీమ్మరు శెవలమ్మెకాయుం పలబరంబ బెసగొళ్ళదె పోగినోడసున్దర వృషభా 
చళోన్నత శిళాతళ దొళ్ళరె దక్కరంగళం॥ (9) కన్లం॥ జినభవనంబు లెత్రించుట జిన 
పూజత్సేయచున్కిి జిన మునులకు న త్రిన యన్నదానం వీవుట జిన వల్పభు బోలం గలరె 


జినధమ్మ౯ పరుఠల్‌ ॥ (10) దినకరుసరి వెల్బుదుమని జిన వల్దభు నొట్ట నెత్తు జితకవెనననుం 
మనుజుల్లలరే ధా(తిం వినితిచ్చిదుననియ వృత విబుధ క వీన్లు9ల్‌ 1 (11) ఒక్కొాక్కొాం 
గుణంబకల్లుదు రొక్కొణ్జిగా కొక్కలక్కలే వెవ్వరికిం లెక్కింప నొకొ_లక్క-కు మిక్కిలి 
గుణ వక్షపాతి గుణ మణిగణంబుల్‌॥ (12) ఎన్దులోక మెల్లం పొగటెనెగట్ద జినవల్లభన 
సుధమ్మకా సంత తియొ 


కొటగుణావశియ నీ వృషభగిరియ సిద శిలెయొ శెజాయమ్ముం టంక్కోత్కీణ్న౯ 
ఆటు a a] 
మాడిద౦॥ 


4. బ'దైగుని "వేములవాడ శిలాశాసనము : 


వేములవాడలోని రాజేశ్వరాలయ [పాంగణమందున్న శిలా శాసనమిది శాసన శిలపై జైన 
తీర్ధంకరుని [ప్రతిమ చెక్కింవబడినది సంస్కృత భాషలో నాలుగు వంక్తులలో చెక్కబడిన ఈ శాసన 
మును బద్దెగుడను రాజు వేయించెను శుభధామ జినాలయమును సపాదలక్ష దెశమును పాలించు బద్దెగు 
డను రాజు నిర్మించినట్టును, మేధావంతుడును గౌడ సంఘాధ్యకుడును అగు సోమదేవుని కనుకూలముగ 
ఈ కాసనమును వేయించినట్టును తెలియుచున్నది 


ఈ సోమదేవుడు యళ స్తిలక చంపువను కావ్యమును రచించిన కవి వరుడు ఈ [గంథము 
సంస్కృత భాషలో రచింవబడినది ఆనాటి సంస్కృతీ చరిత తెలిసికొనుటలోను, పజల ఆచార 
వ్యవహారములు, దేశ పరిస్థితులు, పరిపాలనా విధానములు తెలిసికొనుటలోను తోడ్పడు |గంథమిది 


శాసనము . మూలము 


సపాదలక్షవ్యావ త్రి౯. ..యుద్ద మల్చతః 

బద్దెగాజ్కొ భవద్భూ పెళ్చాపక్య కుళ్ల భాస్కరః 
గౌడ సంఘాధిప ్రీమత్సోమదేవాయ సూరయే 
తేనాయం భూ భుజాకారి శుభధామ జివాశళయః॥ 


ఓ 69 MD = 





5. మూడవ అరికేనరినాటి రేపాక కీలాశాననము : 


వేములవాడ తాలూకాలోని రేపాక |[గామమున మాధ్యమిక పారశాలకు చేరువలోనున్న 
నితో పడియున్న సంభధముపె నాలుగు వై పుల చెక్కబడిన శాసనమిది శాసనమును ఉజయ అను 
తడు జినాలయమును నిర్మించి భూమి దాన మొసంగుచు వేయించెను _ శ్రీమద్విట్టకుల వంశీయులగు 
మ, రామ, తుక్కయి రెవణ, పుణ్యారామ, కొమ్మయ్య ఆదులు ఇందు పేర్కొ నబడినారు 
తుకూరు 70, పమ్మి 12 [పాంళ పాలకులైన శ్రీమద్విట్టకుల సంభవులును నగు జై న మతానుయాయుల 
షయమిందు వర్థితము కాసనాంతమ.న వేములవాడ చాళుక్య వంకోద్భవుడై న మూడవ అరికేసరి 
చటి జినాలయమును నిర్మిం చినట్లు తెలుపబడినది 


శాసనము మొదటి [పక్క 80 వం కులు, కెండవ [వక్క తి! వంకలు, మూడవ (వక్క 
1 పంక్తులు, నాలుగవ వక్క 25 పంక్తులు మొతము 116 పంకులలో నున్నది శాసన శిల 
ఎదటి రెండు [పక్కల నొక శాసనమును, మూడు నాలుగు [పక్కల మరియొక శాసకమును 
క్కింపబడినవి మొదటి శాసనము కన్నడ భాషలో వేయింపబడినది ఈ శాసనాంతమున వ్యాసగీతా 
'కములున్నవి తరువాత కన్నడ వచనమున్నది రెండవ శాసనము సంస్కృత భాషలో 


యింనబడినది 


ఈ శాసన పంకులలో కొన్ని పూర్తిగా ఉదాన. కొన్ని పంక్తులలోని అక్షరములు 
నుమరుగై నవి శాసనము శకసంవత్సరము 888 ప్రభవ ఫాల్గుణ శుద్ద త్రయోదశి బృహస్పతి వారము 
'డీయబడిశది కావున శాసనకాలము 14-2-9686 కి సమానము. 


శాసనము - మూలము 


దశియు బృహస్పతి వారం స్వసేి 
యనేక గుణగణాళంకిత 
(పథ్యాత క్రీ ర్రి౯ా యశేష క 

న సంవత్సర శతంగళు క్యాణా భ్యుదయ సంవన్న స్యా 
888 నెయ (ప్రభవ సంవ మిని భృత్యం పతిహిత చిత్తం 
త్పరద ఫాల్గుణ శుద [తయో 10 పాడినణ్ణం నడెదని గణ్లం 


మొదటి (పక్క 


స్వస్తి సకనృవకాలా (కా 


అరు-3రు లొ 


జా ర గర కో 


ఉం ఈర -శ రా అతా అ అ DD ౯ 


విద్య జన (పియంబన్గు కల్పదు 
మం కావరా భరణం సమ్య క 
భూషణం శవుచ గాంగాసుత_ 
(ప్రతిపక్ష పాళ్ట౯ం బట్ట చి 
నామణి సౌభాగ్య గుడ్డిగం 
(శ్రీమత్‌ వుజయగవుణ 
ను తరో తరం పెచ్చి నాటు ము 
జణి పటకటిన _ ఖళివుతు 

Gg ద దట అజాన్‌ 
= జినాలయ మనెతిసి 
అల్లిగె కొట్ట పన్న సెవన్ని 
ఖకణుగన నీన్నే కాల కరి 


యనేల నణువతు మ 
తరు బెళ్వోజ జన్‌ 
త్తు మతురు థ్‌ 


ప్పత్తు మ ల్మమనె 
యన్వెసనం గాణువలి ఎ 
రడు బసది గెలెడ 
సం ఇత 
వన్నస ఇఖ౯ాల్జుగ దం 
= నిన్నేకాలం ఇప్పత్తు మ 
తరు చెలొలం వెలాల వ 
par ఛా 
రెండవ (పక గ్రా 
ట్టు వన్నె సెయం నీన్నే౯లని 
ఖణుగు వ తు 
a తి 
మత్తరు బెల్వాలం మణా 
సపు _ పన్న సెయుం నీన్నే౯ల 
ని ఖన్జుగ ఇప్పత్తు మ 
తరు బెన్వొాల ఆ 
పన్న సెయ సీన్నే౯ల ని 
బెల్వొల నిప్పత్తు మత a 
ఇని భూమియం 


112 


10 
Z| 
12 
18 
14 
16 


Ugg 
18 
19 


21, 


బిబి 
బెల్లి 
24 
25 
26 
27 
28 
29 
80 
లీ! 
లీని 
88 
84 
లర్‌ 
86 


87. 


EN 

= అయు౦ = = 

యి సీతిగె తప్పిదరు _ వా 
రణాసియు (వయాగాయు 

Se CE 
సామాన్యోయం ధమ్మ౯ సేతు నృపా 
కాం కాలేకాలే పాలనీయోభ 

వద్భి స్ఫవ్యాకానేతాన్భావినః పా 
త్రీ౯వేందా న్ఫూయోభూ యో 
యాచతే రామభద। బహుభివ్వ=౯సు 
ధా దత్తా రాజభిస్సగరాధిభి 
యస్యయస్య యదాభూమి 


సపంతస్యంతదాఫలం। స్వద తం 


ప 
నాం షన్టివ్యకాష౯ సహ |శ్రాణి 
విష్టాయాం జాయతే కృమిః॥ 
మద్యంశజాః పరమహీవ 

తి వంశజావా పాపాదపేత మ 
నసో భువి భావిభూపొః యేపాలయ 
ని మమధమ్మ౯ మిదంసమ స్తం 
తేషాం మయా విరచితోంజలి రే 
షమూదధ్ని౯॥ సాయణజయ్య 


బరిసిదకంబ॥ - ౬ దిగ 
గళు .  గళురాజ 

వను - -మ్మ౯ణర _ - 
జనువిన్నన బల _ నుం 
ఎ అ = మంగళ (మహాథ్రీ) 


సలా 
డు కూ ౦౮ 


DO పాల 


లీ 


సలి మి he బా ee he క టైన్‌ ఫైట 
=~ ఆ 2౬౩౬ ౦6౦ -1 ర ల; శా ణి 


22 
28 
24 


~1 ర O95 EE COD re 


మూడవ (పక్క 
శ్రీమడ్విట కులాం 
ఎదిభానూ = ల్వాతు 
కూర సవతపమ్మి ద్వా 
పళ యుగ్మ దేశ [గా 
మాధిపో జినేన్లీ ధమ్మ క 
ము? చతువ్వి౯ధ 
(శావక ధమ్మ౯ సథవతో 
మహాధ్యజో తప” నల 
బ్ది వణ్న౯ కొగుణాష్ట కా 
లంకృత దృష్ట పుణ్యరా 
మ్మప్రియె (భాత్రిక ధ 
న్యరా మో॥ తత్పు(తతూ 
క్రయ నామ తూక్కయా 
(గజ రేవణం తేనా (గ 
జన తుక్కయ్యం తత్పు 
[త పుణ్య రామయోః॥ 
పుణ్య రామ [పియోపు 
[తో రేవణయ్య మహా బలీ 
సజ్జనాభరణం నామ 
(శావకృద్ధమ్మ౯ వత్సలె 8 
తేనా (గజశ్చగొమ్మయ్య 
శ్రీముదే పుణ్య రోమవత్‌ 
ధన్యురామోచ చత్యార 8 
చవ్వ౯ ల 


1183 


అ 0 I3ేర అః = 01D "+ 


నాలుగవ (పక్క 


---న్నత - మము 
fm అ ఆ 

ఆ ఎ ఎప 

యుత 2.2 కట పొ 
కముజతో _ ౬ = 

- (బిజి తే == 

వరాజసుతో = 


తిదకేచ పాత్తి౯వా 
పనసమ్య రనురజ. 
In) 
కారిత జై నమస్దిర 61 
తస్యాని సనగణ 
వజణీకా_ = 
ఎ ఎ = దసిదిణ 
తత్సిష్య రామభ[ద్రజా 
తేన శిష్యస్య విజేయ 
cy 


థా. మహామునిః 
త త్సిష్యవయ్య౯ భదాఖ్యా 
ఎ = = సమావమౌా 


జిన సేనాయ్య౯ ఛ్యాతేణ 
రచితం సాయణమ్మ హ 
రెసి॥ మునిష 
[వభవామొ ల్‌ కొట్టిమొ 
శ్రీ అరికేసరి రాజ్యేనా 


ల స్స = 
౮ w 


6. ఆహవముల్లుని నాటి వేములవాడ శిలాశాసనము 


వేములవాడలోని తటాకము నందున్న సంభముసె పశ్చిమ చాతక్య చక్రవర్తి యగు 
ఆహవమల్లదేవుని సామంత దండ నాయకుడు, మహేశ్వర శక్తి పండితునికి దానమొసంగు సమయమున 
చెక్కి. ౦చిన థొసనమిది 


శాసనము, సంభము నాలుగు వె పుల చెక్క_బడియున్నది శాసన స్తంభము మొదటి పక్క. 
12 పంకులు, రెండవ (పక్క 18 పంక్తులు, మూడవ (పక్క 18 పంకులు, నాలుగవ పక్క. 10 
వంకులు మొత్తము 48 వంకులలో నున్న శాసనమిది 


శాసనాక్షరములు కొన్ని చెదిరిపోయినవి మొదటి (నక్క చివరి రెండు పంక్తులు, రెండవ 
(పక్క 18వ పంక్తి, మూడవ (పక్క. చివరి రెండు పంక్తులు, నాలుగవ పక్క- 9, 10 పంక్తులు 
పూరిగా చెదరిపోయినవి శాసనము కన్నడ భాషలో వేయింవబడినది శాసనాంతమున సంస్కృత 
శ్లోక మున్నది 


ఆవహమళల్లదేవు డీ శాసనమున వర్ణింవబడినాడు “సమస భువనా శయ, శ్రీ పృధ్వీవల్పభ 
మహారాజాధిరాజ పరమేశ్వర వరమ భట్టారక, చాళుక్యాభరణ (భ్రీమదావహమల్టదేవర” అని శాసన 
మందున్నది 


అట్టే శాసన మిచ్చిన ఆవహమల్లదేవుని సామంత దండ నాయకుని వర్ణన మిందున్నది. 
మహేళ్వర శకి పండితుడు తపోధనుడు ఆతనికి కాళ్ళు గడిగి ధారాపూర్వకముగ దాన మొసంగిన 
విషయ మీశాసమం దున్నది శాసనము రక్షించినవారికి కలుగు పుణ్యము, రక్షింపనివారికి కలుగు 
పొపము తెలుపబడినది 


శాసనమున శక సంవత్సరము గాని, [వభవాది సంపత్సరము గాని పేర్కొనబడలేదు 


co 00 -1+1 రా అ; EE 69 WD ™ 


సన ప్రస. ఫాసే 
td ™~ యా 


కయ ౦ -3౩3 0 లొ bE 6౨ MD 


fae beet hes or 
co ** య353 


మొదటి (వక్క 
వన్నాశయ 


శ్రీ పృధ్వీ వర్ణ 
భ మహా రా 

జాధి రాజ (ప) 
రమేశ్వర (పర) 
మ భట్టార (క) 
సత్యా|శ (య 
కుళ తిళక (చా) 


వు అ frm WR will 


"రండవ (పక్క. 
(మహో శబ మహామణ 
(a) GB 
(శేశ్వరం శాయ్య౯కణ్జీరవం స్థా- = 
- = నామణి సత్యరాధే 
- _ శొచాంజనేయం భువ 
_ రామం స్వామి సనా 
G 
౪ శుక వక్షహాతీ-లో 
ష్‌ మన బశ జశదిబ 
_ _ నళచోళ కటక దల్రి 
_ భయబళాచాయ్య౯ 
- రంగదీర శ్రీమదాహ 
వ మత దేవర వగ్సు 
యా 
శ్రీమన్మ హామజ్ఞ 


ఈ me ల జా అః 


ఇ ర -*శ లాలా జా త గ్య ఈ 


Fa సుల bol ఫై 
69 DD ~— Oo 


మూడవ (పక్క 
లేంబుళవా ౬ _ 
యనడు  _ 
శ్వరద మహే 
శ్వర శక్తి ప 
కీతగ౯ా కాల -_ 
Ga ౧ 
కచ్చికధథారా పూ 
వ్వ౯కంమాడి 
యలియ 

(ap) 
తపోధనగ్గా౯ హో 
భ్య నర సిదియా 

— c 


నాలుగవ (పక్క 
మి నిని బరుం రక్షిసువరిద 
'క్కె_కా తప్పిద వగె౯ బాణరా 
సియొక్‌ సాసిర (బ్రహ్మ 
ణరుమం సాసిరకవిలె 
యు మవటిద పాతకమక్కు_ 
సామాన్యోయం ధమ్మ సే 
తున్ఫ౯ పాణాం కాలే కాలే 
పాళసీయో భవద్ధిః సవ్వా౯ - 


7. చికరాజు వేములవాడ శిలాశాసనము 


వేములవాడ పట్టణమందున్న కేదారేశళ్యరాలయ సమీవమున గల శిలా సంభముకై నాలుగు 
(పక్కల చెక్కబడియున్న శాసనమిది ఈ శాసన భాష కన్నడము కాసనాంతమున వ్యాస గీతా 
శోక మున్నది 
ణ 


శాసనము మొదటి (వక్క 18 వంక్తులు, రెండవ (పక్క 28 వంకలు, మూడవ (వక్క 
లీ2 పంక్తులు, నాల్గవ (ప్రక్క 26 పంక్తులు మొతము 91 పంక్తులలో నున్నది 


శాసనమున కల్యాణీ చాళుక్య వంశీయుడగు జయసింహదేవ మహారాజు “అయోధ్యా సింహాసన 
వరవర్లమాన సమ స భువనా|శ్రయ శ్రీ వృధ్వీవల్లభ మహారాజాది రాజపరమేశ్వర పరమ భటారకం 
థి -—_ న చు ట 
సత్యా_ాశయ తళ (కుళ) తిళక చాళుక్యాభరణ” అని వర్షింపబడినాడు 


మజ్జలేశ్వరుడగు గణ్జయ్య, కొప్పరకొల సిద్ధాయమును చక్రవర్తి అనుమతి గొని రాజేశ్వర 
దేవర పరివారమునకు చెందునట్టు ఏర్పాటు గావించినట్టీ కాసనమం దున్నది అనే జయసింహదేవ 
మహారాజు, పసాయిత కామనయ్య విన్నప మాలకించి బద్యం కేశ్వర ( ఒద్దిగీశ్వర) రాజేశ్వర దేవరల 
అఖణ్జస్ఫుటిత నవకర్మకు జొన్న (గ్రామము దానమిచ్చినట్టు కాసనమున పేర్కొనబడినది శాసనమున 
ధరామర వంశజుడును, సర్వశాస్త్ర విశారదుదును, వాజి వంశకులో పేతుడును, రాజేశ్వర మరాధి 
పతియు, స్థానావతియు నగు మహనీయుని వర్షనమున్నది 


ఇందు పసాయిత కామనయ్య 'పేర్కానబడినాడు పసాయితకు అశ్వ సెన్యాధ్యతుడను 
అఆర్గ్థమున్నది కొకతి గణపతిదేవ చక్రవర్తి మహాసామంతాదధివతియు, కాకతి రాజ్య సముద్ధరుండునునై న 
రేచజ్ఞ రుద్రారెడ్డి మనుమడు పసాయితగా కాసనములం దభివర్షింవబడినాడు అతని తనయుడు వీర 
పసాయత - గణపతి దేవుని అశ్వ సెక్యాధ.షనిగ నుండెను 


జయసింహ వల్లభుడు తన వసాయతతో కలిసి వేములవాడ నేత సందర్శనమునకు వచ్చి 
నపుడు కామనయ్య విన్న పమాలించి, రాజేశ్వర బద్దెగేశ్వర దేవరలకు దానమనిచ్చు సందర్భమునం 
దీశాసనమును వేయించియుండును 


కుమార సోమేశ్వరుని వేములవాడ 9లాకాసనము 





చికరాజు వేములవాడ శిలాశాసనము 





మొదట్మిపక్క 


షే 


వెనిశాం లేక వెలిశాల గామ సమాహారమున వేములవాడ యొకటి వేములవాడలో చిక 
రాజు నెలకొల్పిన రాజేశ్వరాలయ ధూవ దీవ నై వేదములకు, ఆఖండమునకు, పుష్పములకు తదితర 
పూజాదికి ములకు అ|గ హార మొసంగుచు శక సంవత్సరము 955 శ్రీముఖి పౌష్యమాస అమావాస్య 
ఉ త్రరాయణ సంక్రాంతి నిమిత్రమున ఈ శాసనము వేయించబడినది 


శాసన కాంము [క్రీ శ 24-12-1089 


శాసనము . మూలము 


మొదటి (పక్క 4 దినుతరాయణ సం 
1. స్వ స్యయోధ్యా సింహాసన | వ య. - పురాణ 
2 వరవద్ది౯ మాన సమస్తభు swe 0 
వ ఇ జై 
కీ _వనాశ్రయ శ్రీ పృధ్వీవ షష శ. 
8 గక౯ానెశెదభాగకుళుళా 
4 లభ మహారాజాధిరాజ వ 3 ర ల్ల త 
గా ణు 4 
క రమేశ్వర పరమ భటారకం బా ఏ౯ 
ప్ల 10 స్య చిదుగల నారావులె 
6 సత్యాశయ కళ తీళక న్‌ 
11 యు. - = వులెవ బాగిస 
7 చాకుక్యాభర ణ క్రీజయ 
12 _ _ వన్నిసాలె 70 
8 సింహాదేవ రు తరో తరాభి 
వో 18 అపి జియ జొన్నగామె వె 
9 వృద్ది పవద్ద౯ మాన విజ 
10 జ అ wees 14 సకపులు కుణురాబరణ 
రాజా 
11 చ ప 8 saat 15 లేంబులవాడె యొళళణగం 
డా 
19 bw MO on 16 నల్చబద్దియం కేష్వర రాజ 
ర . wn అ స 17 రాజేశ్యరద (పతిబద్ధద 
| బలగ ferns 18 కొండముందె భటారెన [ద్ర 
19 _ దెవభోగం వెన్నిసాలెయ 
రెండవ (ప్రక్క 20 _ బజీయకిజియ కొదరె 
1 షె౯ 955 నెటె శ్రీ ౨1 టుగం యదవెతెంక సీమె - = 
ముఖ సంవత్సరద విఇ యాగి దేవర తళభోగ 


పొష్యదమవా స్యెయా 2కి దనేల పడువ లొవద 


శాసనాంతమున (శీ, మహామణలే కగర 
(యు a శ్ర 


0 
వై 
గో 
వం 
{of 

డన 
tb 
tN 
ల 

ఫ్ర 
I 

hex 
(ఈ 
£3 
Cr 
0 
fa 
23 
eR 

| 
మి 


ఈ శాసనారంభమున శివసుతికి సంబంధించిన శ్లోకము తరవాత శ్రీ భువనమల్ద ఆరవ 
విక్రమాదిత్యుని “సమ స భువన్మాశయ శ్ర వృధ్వివల్దభ మహారాజాధిరాజ వరమేశ్యర పర మభట్టారకి 


సత్యాశయ కుంరిలక చాళుక్యాభరణం” అను ఎర్హనమున్న ది 
(టు క్‌ | 


“సమదిగత వంచమహాో శబ్ద మహామండలె శ్యరి విరోధి మణలిక వడక మహేక-ర రొణ 
మణఖలిక షఖణడి ఖాణ్జవ పాన్లునన్లనం సుకజ పికగికర కొర కతి సహకార నన్దనం నిజవిజయను జాని 


తాన తాకీ తిజాన వినోదలావకం కినింగ“ల కోటాఎఏడా 


tx 
ty 
లో 
Cr 
౧౪ 
q 
tab 
Dei 
pe) 
ర 
£ : 
le 
" 
ని 
3 


పల్జవ నిదాహ సమయ దివనరం వివే,రత్మ రర్నాంరా కుబుంబ కవంబకని మూంన నవ్బా? దివ్బ ౯ 
దబకం విజయ రాయ విజయ సంహరణం గణిరాభరణం చోజుటక నూదికాటం పెమాళ౯ాడియం” 
కాజం కాంవీపుర (ప్రబజచు సన్నగవై కతేయం వితరణ వినొదరాధెయ నరసకె. కేసరి మణబి కథికారి 
(ప్రవణ్డారి మబ్దబికమణ ఢ్రీకృతా నం జోయియన హన్మ ననామది సమస [పళ సి సహితుడని శ్రి మన్మహా 
మండలేశ్వరు”డని రాజాదిత్యుడు వర్ణింవబడినాడు 


చాళుక్య విక్రమ వర్షము 8 రుధికోద్దారి తొలి ఉత్తరాయణ సంక్రాంతి నిమి తమున 
రాజాడిత్య దేవర అంగరంగ భోగములకు జీర్లోద్రాక కార్యములకు, నై వేద్యములకు రాజాదిత్యుడు 
వేములనాడలోనున్న రాజాదిత్య సమ్ముదము క్రింది భూమియు, ఆగహారమును దాన మొసంగాను 
శైవ మర మందున్న భ్యాతులకు, ఆచార్యులకు ఉచితాన్న వస్త్రములను సమకూర్చుటకై ఈ దానములో 
కొంత ఉపయోగింపవలెనను విషయము శాసకమందున్న ది 


వ్యాస గీతా శ్చాకముల తరువాత శాసనమును పాటింవకున్న కలుగు పావఫలము తెలుప 
బడినది 


చాళుక్య విక్రమ సంవత్సరము 8 లో వేయింపబడిన ఈ శాసనము కీ శ 252.1088 
నాటిది. 


జగద్దేవరాజు వేములవాడ ఇిలాశాసనము 





రాట వేములవాడ శిలాశొసనము 


YN, 


మ 





121 
శాసనము = మూలము 


శీశ్రీతీశీ నమస్తుంగ శిరచ్చుంబి చన్హరిచా 

మరచారవే తై 9ళోక్యనగరా 

రంభ మూళ సంభాయ శంభవే! 

స్వసి సమస్త భువన్మాశయ శ్రీ వృడ్వీవ వల్లభ మహారాజాధిరా జవర మెళ్వుర 
పరమభట్టారకం సత్యాశయకల తిజక వాళకుకాంభగణం 


n 
స 
వ 


శ్రీమ తింభువన మల్రదేవర విజయరాజ్య ము తరో త్తరాభి 
వృద్ది (వవద్ధకమాన మాచన్చాంక గై౯ తారం సలుతి మిర తత్పాద పద్మోవజీవి॥ 
వృ తం॥ యత్కం౦దః కమరో యదం కుర రుబః [పాశేయ శెలాధి పో 
యత్పతా?జి దిశోయదీయ సుమన శ్య(ోభాస్పదం తారకాః యస్యావేల్త 
నమబ్ద జొల్లు భవనం [భూమః కిమాతోవయం రాజాదిత్య నరేన్లికి తి౯లతికా లోక 
(త్రయవ్యాపినీ॥ కడవెడగాదు దెమ్మడగలాదు దెవిత మరాతియం వడల్వుడి 
పెడెగాదు దెంబ (చిదె) పొ తిరలాదె దెక్యయ సత్యమన్నుడి వెడెగాదు దెంపు 
సియలాదుదె నాలగెయెదు కీ త్రిణ పొంగడి విడెరోచిర బిసిదనాప్పిణన్న 
కూప్పి౯న సత్యదే శ్లైయం శ్రీస్య సి సమధిగత వంచమహాశ 
బ్రమహామంణ్ఞశేస్వరం విరోధి మణిజుక మదన మహేశ్వరం తొణ్ల మజ్ఞశి 
కమణ్గల థాణ్జవ పాణ్టు నన్దనం సుకవి పిక వికరకోరకిత 
వాకార నన్దనం నిజవిజయభుజాసిలతొ న త౯కీన త౯కీన త౯న విశోదలావకం కునింగిలకో 

we “పావకం రాజేన్ద్రుచోళ కీ తి౯ వల్లీ వల్లవ నిదాహనమయ దివనకరం వివేకరత్న 
రత్నాకరం 
కుణుంబ కదంబనిమ్మూ౯ బనన ప్పొగ దవ్వుకదటనం విజయరామ 

విజయ సంహరణం గజ్ఞరాభర ణం చోజకటక సూజెకాజం పెమ్మాళాడియం 
కకాజం కాంచీపుర (పేబబఐబల వన్నగవై నతేయం వితరణ వినోదరాధేయ నర 
సక్కె. కేసరి మజ్జిక దిక్క్థారి (పచజ్ఞాకి మణ్డిణక మణశీకృతా నం జోయి 
యన హన్మన నామాది సమస (వళస్తి సహితం శ్రీ మన్మహి 
మజ్ఞశేశ్వురం రాజాదిత్యరసర్‌ కొసవళస వలఖ్థాయ భాగముమం చబ్నిముప్ప 
తొందు సాసిరముమం దుష్టని గహ విశిష్ట (పతిపాటనచిం పరిపాళిసుత్తుర 

రాజధాని లేంబుణవాడెయనేెలె వీడినోక్‌ సుఖసంకథా వినోదదిం రాజ్యం 
గెయుత్తు మిద్దుళ శ్రీ రాజాదిత్యేశ్వర దేవరం ) పతిష్టైగ్యయు మహోత్తుంగ దే 


28. 
29 
80 
81 
తలి 
వలి 
84 
85 
86 
రి 
88 
89 
40 
41 
42 
48 
44 
45 
46 
47 
ఉరి 
49 
50 


122 


వాయతనమం మాడిసి రాజధాని కల్యాణపురద నెలవీడినోక్‌ 

శ్రీ మ తిరిభువన మల్లదే వగ్గె౯ విన్నపంగాయు కారుణ్యదిం దయగాయ్య పరమే 
శ్వర ద తియాగి వడెదు శ్రీ మచ్చాళుక్య విక్రమ కాజుద రి నె 

య రుధిరోద్లారి సంవత్సర దొళు తరాయణ సంకాని నిమి 

తమాగె డేవరంగ ఖభోగక్కం ఖభోగక్కాం దేగుల దఖల౯్ల స్ఫుటిత జీణ్నో కాద్దార 
క్కం విలుజా కూన్తుబళ్ళి రి అబశియకులుమడు వుమం తపోధనరవి 

ద్యాత్రికా గళాహార దానక్కం విద్యాజ్ధికా గి వక్ధాణిసు వుపాధ్యాయర జీ 
వితక్క_ం వేణ్ని సాలె 20 అబశియ సంకయ వళ్ళియుమం లేంబుజవా 
డెయతతి వృ త్రియ రాజాదిత్య సమ్ముదద పెజగెని తొన్దుగ శె 

బెలవు దెనితువం కొట్టరీస్థా నక్కె_భుజంగవళి కాళాముఖం నెష్టిక 

తపోధననె నడెయసువం |బతచ్యుత నవ్పవం పొణ,_నప్పడరసం నగర వంచ 
మర స్థానముం నొసలొశెళ్యాన పాదవనొ తి పొజిమడిసి కణవరీ ధ 
మ్మ౯ణమం |వతిపాళిసిదంగా వారణాసి యొళ్కోటి చతువ్యేకడ పారగగ్గె౯ కోటి 
కవిలయం కొట్ట ఫలమక్కు. మీధమ్మజమ నళిదంగ నిబర్‌ (జా 

హ్మణరుమ ననితె కవిలెయునునణిద దోషవక్కు_౦॥ 

వృత్తం॥ సామాన|్యోయంధమ్మ౭౯ సేతునృకాపాణాం కాలేకాలే పాలనీయోభవద్ద్భిః 
సవ్యాళా నేతాన్భావినజ్పాత్డిళా వేన్దాాన్ఫూయోభూయో యాచతే రామచన్ద్రః1॥ 
శ్ఞాకః। స్వదతాం పరదతాంవా యోహరేత్స వసుంధరాం! షష్టివ్వక౯ా 

షకా సహ్మసాణి విష్ణాయాం జాయతేక్ళ మిః॥ బహుభివు౯ సు 

ధాదతా రాజభిస్పగరాదిభిః యస్య యస్య 

యదా భూమి స్తస్య తస్య తదాఫలం॥ శీ మన్మహా 

మణ శేశ్వరం రాజాదిత్య దేవర స్వహ స్త లిఖితం మంగళమ 

వీ ్రీఫ్రీఅీతీ 


9. కుమార సోమేశ్వరుని వేములవాడ శిలాశాసనము 


వేములవాడలోనున్న ఖీ మేశ్వరాలయము చెంతనున్న శిలా స్తంభము పె రెండు వెపుల చెక్క 
బడియున్న శాసనమిది శాసనము కన్నడ భాషలో [పకటింవబడినది శాసనాంతమున 'స్వదతాం పర 
దతాంవాి అను క్లోకమున్నది 


శాసనము మొదటి (పక్క 16 వంకులు, రెండవ (పక్క ౨7 పంకులు, మొతము 4కి 
పంకులలో నున్నది. 


కల్యాణీ చాళుక్య చక్రవర్తి (త్రిభువనమల్ద ఆరవ విక్రమాదిత్యుని తనయుడు కుమార 
సోమేశ్వరుడు (్రీమతు బల్దవరస విన్నప మాలకింది వేములవాడలోని శ్రీమదరికేశ్వర దేవర నై వేద్యము 
నకు ఆ దేవర పూజారి ఆచార్యులకు సబ్బి సహ్యసమందున్న వేణిసాలె యేబదిలోని బియ్యగ్రహారమును 
చాళుక్య విక్రమ సంవత్సరము 29 వ్యయ వె శాఖ శుద్ధ పాడ్యమి సోమవారమునాడు దానమిచ్చునపుడీ 
శాసనమును వేయించెను 


కల్యాణీ చాళుక్య చక్రవర్తి యగు శ్రీ |త్రిభువనమల్ద ఆరవ విక్రమాదిత్యుడీ శాసనమున 
“సమ స్త భువన్మాశయ శ్రీప్పిధ్వీ వల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర వరమ భట్టారక సత్యాశయ 
కులతిలక చాళుక్యాభరణ” అని వర్ణింపబడినాడు 


కాసనమున పేర్కొనబడిన వేణిసాలె నేటి వెలిశాల గామము కరీంనగర్‌ - జగిత్యాల 
రోడ్డుపె నున్నట్టిది. ఈ వేణిసాలె ఆనాడు 50 (గామములకు కూడలిగానుండి రాజ్యమునం దొక 
విభాగమునకు కేందమై యుండెను 


వేములవాడ [గ్రామమున గల పూవుదోట కూడ ఈ సందర్భమున ధారాపూర్వకముగ దాన 
మివ్యబడినది. మాచి గంగన ఈ పూదోటను కాపాడుచు స్వామివారికి పూదండలను సమర్ప్చింపగలవాడని 
శాసనమందున్నది. 


శాసన ధర్మమును పాలించిన వారికి పుణ్యమగుననియు, (పతిపాలింవనివారు వారణాశిలో 
కోటి కవిలెలను, కోటి విద్యాంసులను వధించిన పావములను పౌందుదురని శాసనాంతమున నున్నది 
శాసన కాలము (క్రీశ. 10-4-1106 


చె అయధయ నర లుం ఊఉఅ అ 09 ౯ 


12 
18 
14 
15 
16 


య 60 [0 ౯ 


శానసము.మూలము 
మొదటి [పక్క ర్‌ 
స్వసి సమస్త భువన్శాశయ రి 
శ్రీ పిథ్వివల్లభం మహా రా మ 
జాధి రాజ పరమేశ్వర వర = 
మ భట్రారకం సత్యాశ్రయ 
కుళ తిళకం జాళుక్యా i 
భరణం శ్రీమ త్రిభువన మ 11 
ల్త దేవర వీజయరాజ్యము 12. 
త్తరో తరాభి విద్ధి వవద్ధ౯ మా 18 
న మాచందతారంబరం సలుత 14 
మికె శ్రీమతు కుమారం సోమేశ్య 15 
ర దేవరు శ్రీమతుబల్లవరస 16 
గె౯ బిన్నవంగయు చాళుక్య 17 
విక్రమ గాలద 29 నెయ వ్య 18 
య సంవత్సరద వైశాఖ సు 19 
ద్ద] సోమవారదందు శ్రీమద 20. 
రికేశ్వర దేవెరిగి నివేద్యక్క_ం 21 
22 
రెండవ [పక్క 99 
ఆ దేవరం పూజి నువ ఆ దిశ 
చారియగ్గకాం నం|దాక్క.కా తా లర్‌ 
రంబరం సవ్పః౯ బాధా పరి 26. 
హారమాగ సాననారూ వ, 


124 


ఢదిం సబ్బి సాసిర దొళగవేణి 
సాలె యెవృతణ బి య 
హారం వెబద వెడం 
దియం లేంబ్రవాడెయ తెం 
కణది సయ తొతె యత 

డియ లొందు హువ్విన 
తోంటముమం హరిద ప్పకజా 
భ_క్రియిం ధారాపూవ్వ౯కం 
మాడికొట్ట! ఆ తోంటద మా 
లగాజం మాచి గంగం పెరిదు 
కారుణ్యం గెయ్దద లెక్కి_ 
ధమ్మ౯ మం |పతిపాళిసి ద 
రీధమ్మ౯ మనాక్కె_య రసరా 
రాను ముపేక్షిసి దొడమల్రి 
యత్తాక౯ా సేక్ష్నయం మాడి దొడం 
వారణాసియలు కోటి క 
విలెయుమం కోటి విధ్వాంసరు 
మం కొంద పొపమక్కుం 
స్వదతాం పరదతాంవా యోహ 
రేతి వసుంధరాం సష్షి 
వ్వ౯రిష సహస్రాణి ని 
మాయాం జాయతే కి 

మ్‌ 


10. జగద్ధేవరాజు వేములవాడ శిలాశాసనము 


ఈ కాసనము వేములవాడ వట్టణమందున్న ఫీమేశ రాలయము చెంతనున్న సంభము 
[9 పంకులలో చెక్కబడియున్నది ఇది కన్నడ భాషలో వేయించిన శాసనము 


య) 


స్త 
న్నా 


పావార కులతిలకుడై న శ్రీమజ్జగద్దేవరాజు శకసంవత్సరము 1081 సర్వధారి వైశాఖ శుద్ధ 
చతుర్ధశి ఆదివారమునాడు హరికేశ్వరదేవర నైవేద్యమునకు ఇల్దిందకుంట అగహారమును ధారాపూర్వ 
కముగా దానమిచ్చు సందర్భమున ఈ శాసనమును వేయించెను 


శాసనమున పావారకుల జగద్దేవ మహారాజు “శ్రీ లేంబులవాడ సమావాస సమ స్త ప్రశస్తో 
సేత సమధిగత పంచమహా శద్దాల౦కారాలంకృత శ్రీ మన్మహా మండలేశ్వర” అని వర్ణి౦ంపబడినాడు 


శాసనో క దాన పరి్మిగహీత సింఘపరిశె (బ్రహ్మేశ్వర వండితుడు, తపోధనుడు శాసనాం 
తమున శాసన దానమును పాటింపక చెజచినవారు వారణాసిలో వేయి కవిళెల జంపిన పాపానం బడు 
దురని యున్న ది, 


ఈ కాసనకాలము క్రీ శ 26-4-1108 


శాసనము . మూలము 


స్వ సీశ్రీ లేంబులవాడ 
సమావాస। సమస (పళస్తో 
చేశ సమధిగత పంచమహా 
శబ్దాళంకారాళ౦ [క్రిత (శ్రీమ 
న్మహామండ శేశ్ణరం పా 
వార కళతిళకం (శ్రీమజ్ఞ 
గద్దేవ రసరు సకవశ౯ 1081 


వ ఈ ఈ జఊఈ అ 59 కా 


10 
11 
12 
18 
14 
15 
16 
17 
18 
18 


126 


నెయ సవ్వ౯ధారి సంవత్స 

రద వైశాఖ సుద్ద చతుధై౯ 

సి ఆదివారదందు హరికే 

శ్వర దేవరిగె నివేద్యక్కం తపోధన 
గె ఆహార దానక్క౦ సింఘ వరి? 
(బ్రహ్మేశ్వర పండితర కాలం కచ్చి౯ 
ఇల్లిందికుంచియం ధా రాపూ 
వ్వకకం మాడికొట్ల రీధమ్మ౯మనా 
రాశియలు ఈధమ్మ౯ మనుపేక్షిసి 
దదెబాణ రాసియలు సాసిర క 
విలెయునుం కొండపాతక్ష 

మకు." 


11. వేములవాడ 'కేదా రేశ్వరాలయ శాసనము 


వేములవాడ పట్టణమునగల కేదారేశ్యరాలయ కుడ్యము మై నాలుగు వంకులలో చెక్కబడి 
యున్న ఆసంపూ రి శాసనమిది 


ఈ కాసనమునం దొకానాక సామంతునిదో, మాండలికునిదో [వశ స్రిమాత్రమున్నది ఆ 
సామంతుడు అనేక గుణగణాలంకృతుడ.గను, సత్యశాచ ఆచార సంవన్నుడుగను, వీరుడుగను, 
బాహ్మణభ కి కలవాడుగను వర్దింపబడినాడు ఇంతటితో ఇననము పూ రియెనది 


శాసనము - మూలము 


స్వ స్త్యనేక గుణగణాలం| కితసత్య 
శాచచారణీ - సమృన్నస్వ - 
టస్వ - నిచ్చిష్య - - - 

ల వీరబాహ్మణభ క శ్రీమతు 


వా ఈ ౧00 ౯ 


కురువగట్టు శాసనము 


మహబూబునగర్‌ మండలము జడ్చర్ల తాలూకా లోని గంగాపురము చేరువలో నున్న 
గట్టుపెన గల చౌడేశ్వరి ఆలయము ముందున్న కాసనమిది రాష్ట్రకూట కలివల్లభుని కుమారుదగు 
గోవింద వల్దభుని నాటి శాసనమిది గోవింద వల్ణభుని స్నేహితుడును, వేములవాడ చాకుక్య వినయా 
దిత్య యుద్ధమల్లుని రెండవ తనయుడునునగు వీరగృహుడు, ఈ శాసనమున వ ర్థింవబడినాడు వీ5 
గృహాని వీర కృత్యములు, అతడొనర్చిన యుద్ధ విజయము లిందు తెలుపబడినవి. ఈ కాసనము రి పంక్తు 
లలో సంస్కృత కన్నడ భాషలలో చెక్కబడినది 


శాసనము - మూలము 


శ్రీ రాష్ట్రకూట వం శేస్మిన్సజ్జాతః కలివల్ణభః 
తుస్యాశీన్మేరు సంకాళః పుతో గోవిన్ద వల్దభాః 
తత్సత్సఖోపా చాళుక్య వంశజో[బాజతే[ప్పభుః 
వినయాదిత్య దేవస్య సూనువ్వీర[గిహస్ప్సదా 
ఇంతనప్పాత నుజయ్వ తొబ్బరక శిత లె యొళిం దయ్య 
తబు వరసురిగె యొశిరిదొకా ఇంతవోనె తానుం సాహ 
స గళగెయు వీరగిహమెల్స మానవళ్లిడె ఇల్లి 


సాహసం 


oo న్న ౦6 ల ఇ 69 ౧9 = 


అనుబంధము _ 1 


వేములవాడ ( లేబాంళవాటిక 
శ్రీ రాజరా జేశ్వర స్మపభాతమ్‌ 


జాగృహి త్వం మహాదేవ జాగృపాత్వం వృషధ్వజ 
జాగ్భృహి త్వ ముమానాధ జగతాం మంగళం కురు 
శ్రీనాధ పద్మభవ జిము ముఖామరేం|దాః 
సేవావినమ శిరసః వరితో౭ఒధ తిష్షన్‌ 

వాగ్దేవతా పరతి పూర్మథనాదిగాథాః 

బాలేందు శేఖర విభో తవ సుప్రభాతమ్‌ 


శేఫాలికా వకుళ వంజుల కుందజాతీ 
పున్నాగ చంపక కదంబ సరోజ గంధ 
రావాతి శీతలపయఃకణ పూతవాతః 
లేంబాళవాటికవిభో తవ సుప్రభాతమ్‌. 


వీణా మృదంగ మురళీ ముఖ వ్మిపభిన్న 
సంగీతసం|గథిత వాద్య సమేతగితీ 
గాయం త్యనల్ప మలకా కలకంరఠ కంర్యః 
లేంబాళవాటిక విభో తవ సు[పభాతమ్‌ 
శ్రీమన్న తేష్టఫలదాయక దీనబంధో 

శ్రీ కంర శ్రీదసఖ శ్రీకర (పేమసింధో 
శ్రీ పార్వతీ ప్రణయ కేశికళా నికాంత 
లేంబాళ వాటిక విభో తవ సు|వభాతమ్‌ 


శ్రీ మానసహద నిమగ్న వినిర్మలాంగాః 
బద్ధాంజలి |పణిహిత పణతో తమాంగాః 

ద్యారే వసంతి విబుధాః ముదితాంతరంగాః 
లేంబాళవాటికవిభో తవ సు[వభాతమ్‌ 


13U 


కేదార శ్రీగిరి చిదంబర సేతుబంధ 
వారాణసీ వశువతీశ్వర ధేనుకర్ణ 

తీర్ణేమ మోద మనవావ్య త్వ మాగతోజ[త 
లేంబాళవాటికవిభో తవ సు,పభాతమ్‌. 
కూజంతి వృక్షకిఖరేమ ముదా విహంగాః 
నందంతి కేళిసరసీమ మంశసంఘాః 
గుంజంతి సందశిత తామర సేషు భృంగాః 
లేంబాళవాటికవిఖభో తవ సు[పభాతమ్‌ 
నృత్యంతి సాం్యదతరుభూమిషు నీలకంరాః 
క్రీడంతి కాద్వలతలేషు శళాః కురంగాః 
జల్పంతి పంజరశుకాః [పహసంతి కోకాః 
లేంబాళవాటిక విభో తవ సుపభాతమ్‌ 
పశ్యంతి యా తిక జనా సవ గోపురా[గ 
మాయాంతి భూసురగణా _సవ ధర్మకుండం 
ధ్యాయంతి తాపసవరా సవ మంత్రమూ ర్తిం 
లేంబాళ వాటిక విభో తవ సు[పభాతమ్‌ 
గంగా నగేంద్రతనయా హృదయాధిరాజ 
సంగీతలోల శరణాగత కల్పభూజ 

శ్రీ దారుకావన మునీంద్ర సతీమనోజ 
లేంబాలవాటికవిభో తవ సుువభాతమ్‌ 


కైలాసవాస కరుణాంచిత మందహాస 
కర్పూర కుంద కలహంస తనూవికాస 
కళ్యాణపూర్ణ గుణమానస చిద్విలాస 
లేంబాళవాటికవిభో తవ సు[పభాతమ్‌ 
సారంగనాభ ఘనసార విమ్మిశితోద 

కుంభై ర్లుమంఘుమదపూర్య సుగంధిగంధై ౭ 
పుష్పె స్పుధూపనికరై 8 ఫఒదిల్వ్యవతై9ః 
[ప్రాత స్పమర్చనవిధిం పరికల్పయంతి 
లేంబాశవాటిక విభో తవ సు[పభాతమ్‌ 


ఏలా లవంగ యుగవ్మతక నాగవల్లీ 

ఖర్జూర పూగ కదళీ పనసాది రమ్య 
మారామ మర్చయితు మావ్వాయ తీవ భాతి 
లేంబాళవాటికవిభో తవ సుువభాతమ్‌ 


[పసార్య సూర్య సృముదేతి హస్తాన్‌ 
నదీవదా సింధు మను[వజంతి 
(పాచీముఖః ప్రాంజలి మాదధానః 
సంధ్యా ముపాసే ద్వజసంచయోఒయమ్‌ 
లేంబాళవాటికవిభో తవ సు|పభాతమ్‌ 


ధృత్యా గకే యది ముదా విహరే త్పుమాన్‌క్టయః 
స (పాప్నయా త్సుఖ మనంగ కలావిలాస 
మాయు శ్రియం ధియ మధీతి సువర్ణ మాళు 
లేంబాళవాటిక విభో తవ సుప్రభాతమ్‌ 





"వేములవాడ (లేంబాళ వాటిక) 


శ్రీ రాజరా జేశ్వరీ స్మ పభాతమ్‌ 


శ్రీ చ క్రరాజనిలయే శినవంద చూడే 
శింజాన మంజు మణిరంజిత మేఖలాధ్యే 
మంజీర కుంజితవదే మదలోలనే కై 
మాత ర్మ హేశదయితే తవ సు|పభాతమ్‌ 


భాలారుణారుణ మనోవార దివ్యదేహే 
లీలావలోకన వశీకృత విశ్వగహే 

బాలే బలాహకకచే బలభివృరణ్యే 
బాలేందు మౌళిదయితే తవ సు పభాతమ్‌ 


సౌరభ్యలోలుప మధ్యువత గీతశోభి 
వంశకేరుహానన కవోష్ష నవౌష్షబింబే 
భూవల్లికా వలయి తోత్పలప్మత వ[క 
వద్మాయతాక్షియగశే తవ సువభాతమ్‌ 


మందార కుంద హరిచందన పార్వణేందు 
మందాకినీ నవసుధారస మందహాస 
మందాక్షమంద మధురాక్షర సుందరా స్వే 
వందారు భ క్రవరదే తవ సువభాతమ్‌ 


ముగ్గేందు శేఖర విదగ్గ రసావలంబ 
ముగ్గాంగనే ఘనఘనాఘన కేశ బంధే 
దుగ్ధానిమధ్య మణిభూమి కద౦బవాటీ 
చింతామణేరుహగతే తవ స్ముపభాతమ్‌ 


(ఇతి రాజరాజేశ్వరీ సు[వభాతమ్‌) 


వేములవాడ (లేంబాళ వాటిక) 
శ్రీ రాజరా జెశ్వర స్తోతమ్‌ 
గిరిజా కుచకుంభ పిలోల కర తరుణేందుశతద్యు తిమంజుతనో 


రవి చంద్ర బృహత్కరద్భ క్రితయ విజయీభవ వేములవాడపతే 


కరుణా వరుణాలయ భూతపతే శరణాగత రతణ చారుమతశ్రే 
తరుణారుణ పింగ జటాంకుతతే విజయీభవ వేములవాడపతే 


కరి సోము బృహస్పతి శుక్ర శనైశ్చర భౌమ విధుంతుద కేతు బుధా 
సవ భావుక మాకలయంతి సదా విజయీభవ వేములవాడపతే 


పురువూత కృశాను కృతాంత నిశాచర వారివ వాయు కుబేర శివా 
సవ శాసనసంగహణా ధ్యుషితాః పరిపాలయ వేములవాడ విభో 


నగ రేషు పురందర మందిర సుందర వేళ్ళవితర్దిషు లోలద్భశః 
కథయంతి మిథ స్తవ దివ్యక థాః విజయీభవ వేములవాడపతే 


గీర్వాణవతిసం సేవ్యం గిరిహ స్తం గిరాంనిధిం 


గిరీశం శ్రీమనఃకాంతం రాజేశ్వర ముపాస్మహే 


ఇతి రాజరాజేశ్వర స్మోతం 


శ్రీ రాజరా జేశ్వర (పపత్తిః 


పద్మాంక శధ్వజ పయోథవ చ్మక్రచిహ్నౌ 
పద్మారుణా వశరణాదరణ |ప్రవీణౌ 
పంచాంగుశీనఖవినిర్గత రాగ రేఖా 

క్రీ రాజలింగ చరణౌ శరణం (వపద్యే 


యన్మూల మ్మాశితవతీ హొామవత్కుమారీ 
యత్సాంసవ స్సురకిదిటమణీన్‌ పునంతి 
యత్సాదుకే వహతి రాజత శె లసాను 
తౌ రాజలింగ చరణౌ శరణం ప్రపద్యే 


యౌ పాండురారుణ రుచి స్ఫురి తాభిరామౌ 
యౌ వీరభ్యద గజతుండ కుమార వంద్య 
యౌ దర్శితౌ హిమవతే సముపాశ యేతి 
తౌ రాజలింగ చరణా శరణం |పపద్యే 


మన్మ నకే శ్రుతి కిరీట తచేమ భక్త 

హృద్వీధిమ దుహీణ గహ సువర్ణవద్మే 
శెలాత్మజా కరయుగే తరుణాయమానౌ 
శ్రీ రాజలింగ చరణౌ శరణం |పపద్యే 


అస్మిన్‌ తటాకతట మందిర రత్నపీరే 
సంలాలితా రసికరా టృముపాసనీయౌ 
వాచా మగోచర మనోహార దివ్యరూపౌ 
శ్రీ రాజలింగ చరణౌ శరణం (పపద్యే 


ఇతి రాజరాజేశ్వర (పపత్తిః= 


శ) రాజరాజేశ్వర మంగళమ్‌ 


మంగళం పరమేశాయ మహా[పళశయసాక్షిణే 
మహాదేవాయ దేవాయ మహాకాలాయ మంగళమ్‌ 


హిమవన్నగ వాసాయ హేమభూధర ధన్వినే 
కమలాకాంత మిత్రాయ కంరేకాలాయ మంగళమ్‌ 


సుదర్శన (వదానేన హరిసం|పీతిహేతవే 
హేతవే సర్యజగతాం భూతనాథాయ మంగళమ్‌ 


గంగాకూల సముద్విగ్న మృకండుసుత పాలినే 
గంగా గౌరీ మనఃవద్మ పద్మమ్మితాయ మంగళమ్‌ 


సొనంద గుణసందోహ నందితాయ మహౌజసే 
భ|దాయు ర్భయనాశాయ భవ్యలీలాయ మంగళమ్‌. 


సర్వదేవ శిరోరత్న రంజిత శ్రీమదంఘయే 
సాంబసత్కవి పోషాయ సౌమ్యవేషాయ మంగళమ్‌ 


ఆయు సేజో ధృతిం మేధాం ధనం విద్యా యశో బలం 
దేహి దేహి మహాదేవ రాజేశ్వర దయామయ 


ఇతి (క్రీ రాజరాజేశ్వర మంగళమ్‌ 


ae be bes హీ hs 
పార ౧5౯ ౧౦౫౦౩ ర లజ లి నైరి ౯ 


be ==. 
ధా ఈ 


ఉపయ్వుక్త |గంథములు 


అదిలాబాదు జిల్లా సర్వస్వము 
ఆంధ్రేతిహోస పరిశోధక మండలి సంచికలు 
కరీంనగర్‌ జిల్లా శాసనములు 
కరీంనగర్‌ జిల్లా గజేటీర్‌ 
కవిజనాాశయము 

కొల్రిపర తామ కాసనము 

తెలంగాణా శాసనములు సం :1& 11 
పర్భిణి తా[మ శాసనము 

పల్లవులు - చాళుక్యులు. 

భవిష్యో తర పురాణము 

భారతి _ మాసవ్మతికా సంపుటములు 
యళ సిలక చంపువు 

విక్రమార్జున విజయము 

విజ్ఞాన సర్వస్వము-తెలుగు సంస్కృతి 
వేములవాడ చరిత 

శాసన సంపుటి 1, 2 భాగములు 


ముఖ్య పదాను కమణిక 


& 
అనంత వద్మనాభస్వామి ఆలయము 9 


(గ! 
ఆహవమళ్లుని నాటి వేములవాడ 
శిలాకాసనము 114 
ఆషాఢ ఏకాదశి ఏ$ 


a 
ఉగాది 22 
ఉమామ హేశ్వరాలయము 10 


ర్‌ 
కట్టడముల-నిర్మాణములు 46 
కనకదుర్గ, మహాలక్ష్మీ ఆలయములు 16 
కల్యాణ మండవము 19 
కార్తీక పొౌర్లమి 27 
కారీక మాసము 26 
కాలభై ర వాష్టమి వి 
కాశీ వి శ్వేశ్వరాలయము 7 
కుమార సోమేశ్వరుని వేములవాడ శాసనము 128 
కుర్కా్యాల గండ శిలాశాసనము 104 
కుధ్కా్యాల కాసనము 107 
కురువగట్టు శాసనము 128 
కేదా రేశ్వరాలయము 15 
కోజాగిరి పూర్ణిమ లక 
కోదండ రామాలయము 10 


గ్‌ 
గండదీవ స్తంభము 19 
గణేశ చతుర్ధి 24 
చ 
చికరాజు వేములవాడ శిలా శాసనము 116 
mB 
జగద్దేవరాజు వేములవాడ *ిలాశాసనము 126 
జన్మాష్టమి 24 
త్ర 
త్యాగరాజోత్సవములు 27 
తులసి పూజ 26 
ద 
దత జయంతి 27 
ద్వాదశ లింగములు 11 
దీపావళి 26 
దేవాలయములు 4&4 
దేవీ నవరాతులు లేక శరన్నవరాతులు 25 
ధ 
ధనుర్మాసోత్సవము 27 
ధర్మకుండము ల౦ 
న 
నగరేశ్వరాలయము 14 
నాగ శిల్పము రి 
నాగిరెడ్డి మండపము 17 
నాణెములు 4ర్‌ 
నౌబత్‌ ఖానా 18 


ప 
పృథ్వీపతి 50 
వరిపాలనా విధానము 71 


ఖ్‌ 


ఒద్ది పోచమ్మ గుడి (శీతలాదేవి ఆలయము) 18 
బద్దెగడు 57, 68 

బద్దెగుని వేములవాడ శిలాశాసనము 110 
బాలరాజేశరాలయము 10 

బాలా [త్రిపుర సుందరీదేవి 10 


భ 


భవిష్యో తర పురాణ మందలి రాజరాజేశ్వర 
క్షేత మాహాత్మ్య అర్చన శ్లోకములు వ్ర 


ఘు 


మరములు - స్మతములు 44 

మత పరిస్థితి 79 

మహారాజు రీ1 

మహా శివరా(తి 26 

మహిషాసుర మర్గని 9 

మూడవ అరికేసరి 66 

మూడవ అరి కేసరినాటి రేపాక ౩లాశాసనము 111 
మూడవ యుద్ధమల్లుడు 69 

మొదటి ఆరికేసరి 59 

మొదటి నరసింహుడు 66 


ర 
రాజాదిత్య పృధు విక్రముడు ర్‌] 
భాజాదిత్యుని వేములవాడ కిలాశాసనము 119 
రాజేశ్వరాలయము ర్‌ 
కెండవ అరికేసరి 61 


tii 


రెండవ అరికేసరి కరీంనగర్‌ శిలాశాసనము 95 
రెండవ అరికేసరి వేములవాడ శిలాశాసనము 98 
రెండవ నరసింహుడు 59 
రెండవ యుద్ధమల్తుడు ల 


వ 
వర్తక వ్యాపారములు 88 
వలుబండ 19 
౧ 
వాగరాజు 67 


విక్రమార్థున విజయము 107 

విద్యా వెదుష్యములు 80 

వినయాదిత్య యుద్ధమల్లుడు 52 
విరలేశ్వరాలయము 10 

వేణుగోపాలస్వామి ఆలయము 15 

వేములవాడ 1 

వేములవాడ 'ేదా రేశ్వరాలయ శాసనము 127 
వేములవాడ చరిత్ర - శాసనములు 1 
వేములవాడ చాళుక్య వంశము 46 

వేములవాడ చాళుక్యుల నాటి సాంఘీక చర్విత 70 
వేములవాడ చాళుక్యులు 41 

వేములవాడలో నిర్వహిం పబడు ఉత్స వములు 2 
వేములవాడ శాసనములు 85 

వైకుంర ఏకాదశి 2 

వైకుంర చతుర్దశి 26 


శంకర జయంతి 28 

(కొవణ పౌర్థిమ వ్లీడ్తీ 

శాసనములందలి వ్యక్తుల "పేర్లు 90 

శాసనములలోని విషయములు _ (గామములు 
నాడులు, ముఖ్య పట్టణములు 98 


శాసనవుం 


1v 


కాసనములు 42 స 
శిల్పము శకి, 89 సత్యాశయ రణవిక్రముడు 49 
శివపంచాయతనములు 11 సాంఘిక సతి 84 
శివపార్వతుల కల్యాణోత్సవము 28 సాహిత్య [గంథములు ఉలి 

శ్రీ రాజరాజేశ్వర _ప్రతివ తిః 154 శ్రీల పేర్లు 92 

శ్రీ రాజరాజేశ్వర మంగళమ్‌ 1కిక్‌ సైనిక వ్యవస్థ 78 


శ్రీరాజరాజేశ్వుర సు[వభాతమ్‌ 129 
శ్రీ రాజరాజేశ్వర స్తోత్రమ్‌ 188 
శ్రీ రాజరాజేశ్వరీ దేవి 6 హ 
శ్రీ రాజరాజేశ్వరీ సుృుపభాతమ్‌ 182 హనుమజ్జయంతి 29 
శ్రీరామ నవరాతులు 28 హోళీ పండుగ 28 


సోమేశ్యరాలయము 11 


రండీ! దానం చేయండి! ! తరించండి! +! 


శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ 


జి! కరింనగరం - 505 302. 
Re No A1/598/89 తేది 1-10-90 


నిత్య అన్నదాన పధకం 
భక్త మహాశయులారా! 
శ్లో||! గజ తురగ సహస్రం గోకులం భూమి దానం 
కనక రజిత పా[|తం - మేధీనీ సాగరాంతం 
ఉభయకుల పవితం - కోటి కన్య (పదానం 
సభవతు సమ తుల్యం - అన్నదానం సృమానః 
అన్ని దానాలలోకెల్ల అన్నదానము మహోత్కృష్టమైనదని మనుస్మృతి - పురాణాలు ఘోషించుచున్నవి అందున ఒక 
దివ్యక్షేతమందు అన్నదానం చేయించుట విశేష ఫలము నిచ్చునని శ్యాస్తము తెలుపుచున్నది కావున ఇట్టి నిత్యాన్నదాన పధకము కొరకు 
భక్తుల నుండి, దాతల నుండి భూరి విరాళం కోరబడుచున్నది 
వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానము ఆర్మధ్యపదేశ్‌లోని అతి ముఖ్యమైన దేవాలయములలో ఒకటిగా సాలీన 
వేల లక్షల సంఖ్యలో భక్తులను ఆకట్టుకొని వారి వారి మనోభీష్టములను నెరవేర్చుచు భక్తుల పాలిటి కల్పవల్లిగా ఈ దివ్యక్షేతము వందల 
సంవత్సరముల నుండి వెలుగొందుచున్నది భక్తకోటిలో నిత్యం కొంత మంది భక్తులకు ఉచితముగా అన్నదాన సదుపాయం ఏర్పరుచుట 
కొరకు తిరుపతి - క్రీశెలం ఆదిగా గల క్షేతములలో నిత్యాన్నదానం జరువుచున్నట్లు వేములవాడ క్లేతములో కూడా నిత్యాన్నదాన పధకం 
గూర్చి భక్తుల నుండి ఈ (క్రింది విధముగా విరాళ రూపములో అన్నదాన నిధి సేకరణకై (పతిపాదించనైనది తేది 29-9-90 విజయదశమి 
రోజు ఈ అన్నదాన పధకము |పారంభించనైనది 


సాధారణ సభ్యులు రూ, 1116-00 
పోషకులు రూ 5 116-00 
మహారాజ పోషకులు రూ. 10,116-00 


భగవంతుడు మనకిచ్చిన దానిలో కొంత దానము చేయటం మన కనీస ధర్మం దానం చేయుటలో సపా(తం-గుప్తం-ఇందనమమః 
అను మూడు స్మూతములు పాటించవలసి యున్నది కావున ఈ అన్నదాన విరాళము నప్వాతతసు సంతరించుకొన్నది (పతి అన్నదాన 
విరాళము రూపాయి, క్రీ స్వామివారి మూలధనమునకు చెంది, తద్వారా వచ్చు ఆదాయము నిత్యాన్నదానమునకు ఖర్చు చేయబడును 
సంవత్సరమున కొకమారు దాతలు కోరిన తేదీన సాధారణ సభ్యులకు అభిషేకం పోషకులకు అభిషేకం కుంకుమపూజ, మవాోరాజ 
పోషకులకు అభిషేకం, అన్నపూజ కుంకుమ పూజ చేయించబడును మరియు వారి గ్మోత నామములు ఆ రోజు అన్నదానం వద్ద 
ఉచ్చరించబడును 

కావున భక్తులు ఈ నిత్యాన్నదాన నిధి తయారుచేయుటలో ఉడుతా భక్తిగా తమ తమ విరాళములను ఈ దేవస్థానమునకు 
డి డి /చెక్‌/నగదు ద్వారా చెల్లించవచ్చును 

ఈ మహత్కార్యములో మీరు పాలుపంచుకొని మీ ఉభయతరాల వారిని పవిత్రం చేసుకొంటారని ఆశిస్తున్నాము 


గమనిక - ఆంధాబ్యాంకులో గొని ఏ యితర బ్యాంకులో గాని ఈ విరాళము చెల్లించినను ఈ దేవస్థాన నిధికి చేరును 


భవదీయుడు 
కార్యనిర్వహణాధికారి 


శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానము వేములవాడ ” 505 302. 
కరీంనగరం జిల్లా, 


శాశ్యత పూజల వివరములు 


దక్షిణ కాశీగా (పసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానమున యాత్రికుల సౌకర్యార్థము మరియు 
అభీష్టసిద్ధికి గాను శ్రీ స్వామి వారికి శ్రీ రాజరాజేశ్వరీ దేవికి వివిధ రకములైన శాశ్వత పూజల స్కీములను ఏర్పాటు చేయబడినవి అవి ఈకకి 
చూపిన ప్రకారము ఉభయము డబ్బు చెల్లించి, వారి గోతనామాదులపై గాని లేక వారు కోరినవారి గోత నామాదులపై గాని వారు కో 
తేదీలలో (గివర్మాతి, ివకళ్యాణము, శ్రీరామ నవమి, దసరా నవరాత్రులు దీపావళి, కార్తీక పౌర్ణమి రోజులలో కాక) సంవత్సరమునకు ఒక? 
పూజలు చేయించి (ప్రసాదము పంపించడును ఇందుకు గాను ఉభయము సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టి దానిపై సంవత్సరాంతవ. 
వచ్చు వడ్డీపైన ఇట్టి పూజలు నిర్వహించబడును 


శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి 


అర్చన వివరములు ఉభయము సొమ్ము 
1 మహాన్యాస పూర్యక ఏకాదశ రుదాభిషేకం 
121 ఆవ్యత్తులు 11 మంది బుత్విజులు రూ 2000-00 


2 మహాన్యాస పూర్వక రుదాభిషేకం 


11 ఆవృత్తులు ఒక బుత్విజుడు రూ 1000-00 
3 మవాన్యాన పూర్వక సకృద్వారాభిషేకం రూ 600-00 
4 లఘున్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 

121 ఆవృతులు 11 మంది బుత్విజులు రూ 800-00 
5 అలఘున్యాస పూర్వక రుద్రాభిషేకం 

11 ఆవృతులు 1 బుత్విజుడు రూ 400-00 
6 సకృద్యారాభిషేకం వికావృత్తి రూ 300-00 
7  వసహస్ర నామార్చన రూ 300-00 
ర 9వ అష్టోత్తర నామార్చన రూ 150-00 
6 అన్నపూజ రూ 400-00 
10 మహాపూజ రూ 800-00 
11 శాశ్వత కళ్యాణము రూ 2500-00 
12  మహాలింగార్చన రూ 1000-00 
13 నిత్యపసాద స్కీము రూ 516-00 

శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారికి 

1 శ్రీ లలితా సహ్యసనామార్చన రూ 300-00 
2 శ్రీ లలితా అష్టోత్తర శత నామార్చన రూ 150-00 


ఇట్టి డబ్బును స్టేట్‌ బ్యాంకుపై గాని లేక ఆం(ధాబ్యాంక్‌పై గాని డిమాండ్‌ (డార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, శ్రీ రాజరాజేశ్వర స్వా, 
దేవస్థానము వేములవాడ పేర తీసుకొని అదే ఇ్యడన్‌కు పంపుతూ మరియు పూజ చేయించు తేదీని తెలిపినచో ఆ (పకారము శాశ్య 
(ప్రాతిపదికపై సంవత్సరమునకు ఒక పర్యాయము పూజలు చేయించి వసాదము పంపబడును 

భక్తులు ఇట్టి అవకాశమును వినియోగించుకొని ఐహికాముష్మికములు బడయుదురు గాక యని కోరుచున్నాము 


అధ్యక్షులు 
ధర్మకర్తల మండలి కొర్యనిర్వహణాధికారి 


